


తాళ్లపాక పదపసాహిత్యం - సంపుటం - 9 


శృంగార సంఠీర్తనలు 


(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
998 


170 761000 5616: - 54] 


ప్రధమ ముద్రణ * 1961 
ద్వితీయ ముద్రణ * 1998 






(ర్రి తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి యా 0 1 త 
| 


అఆ తతో 
అలల అ55 600 9804: 


విం18..- 


(ల లా ౬ | 
ప్రతులు 2000 న ' 
1 [ 
వెల రు 15-00 . న. ౧౬229 
| | 
1118 క. త న్‌ 
(ప్రచురణ నం. 
శ్రీ |! గ గి వినాయక్‌, |గ౩ 
కార్యనిర్యాహణాధికారి ్గ క క 
తిరుమల తిరుపతి దేవస్థానములు గ య 
తిరుపతి (టే 
ముద్రణ 
త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264 ఈడేపల్లి 
మచిలీపట్నం - 1 


ఆంధ్రప్రదేశ్‌ 


విస్సపము 
ఇందరికి అభయంబు లిచ్చు చేయి 
కందువగు మంచిబంగారు చేయి ॥ 


కలియుగ ్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్యాన్ని, 
తత్త్యాన్ని 32,000 అధ్యాత్మ శృంగార సంకీర్తనలుగా రచించినవాడు_ తాళ్లపాక 
అన్నమాచార్యులు ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే ! తాళ్లపాక కవులు ట్రీఃశ, 15-16 శతాబ్దాలకు 
చెందినవారు వీరి స్వస్థలం ఆంధ్రప్రదెశలోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తాళ్లపాకగ్రామం 

'్రీ॥శ। 15వ శతాబ్దంలో వైష్ణవమత ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ వేంకటేశ్వరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించినవారు తాళ్లపాకకవులు _ శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు 

తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సంకీర్తనల రాగిరేకులు తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో 'తాళ్లపాక అర'లో లభించాయి 

తాళ్లపాక కవుల సంకీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం ్రీ॥4। 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది _ తదుపరి శ్రీ॥శ॥ 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంక్షీర్తనభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది 
ఇవి తిరుమల తిరుపతి దేవస్టానాల శాసనాలు 

తిరుమల తిరుపతి దేవస్థానములవారు క్రీ; 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు శ్రీ; 1922 సంవత్సరం నుండి 
(శ్రీశ 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిస్తాయి 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలవారు రాగిరేకుల్లోని 
తాళ్లపాక కవుల సంకీర్తనలను వ్రాతప్రతుల్లో వ్రాయించటానికి పూనుకొన్నారు 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలో నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
పదకవుల సంకీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మరియు అధ్యాత్మ సంకీర్తనలు కొన్ని సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి 


శ 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది 

ఇంతేకాక తాళ్లపాక టు. జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య ప్రక్రియలను ఈ దశల్గనె తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది 

ఈ వివిధ దశల్లో తాళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శే; సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, ఏ టి జగన్నాధరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
(ప్రాజెక్ట్‌ స్థాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంకిర్తనలకు దేశవ్యాప్తంగా 
విశేషవ్యాప్తి ఏర్పడింది తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సాహితీవత్రలకు, సంగీత విద్యాంసులకు వరకవిత్వ వాణీవీణా నినాదాలైనాయి. ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే విశిష్ట్టచనలు _ పరిశోధకులకు, 
సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై విలసిల్లుతున్నాయి. తాళ్లపాక కవుల 
సంకీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమ(గ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్థానాల యాజమాన్యం సంకల్నించింది 

'ప్రధమత _ తాళ్లపాక కవుల సంకిర్తనలను సమగ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్మయపరిష్కర్తు 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర చ. తిరుపతి) డా॥ 'ఆచార్య ఎం 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌ శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్త, శ్రీ 
వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు 
/ & ,౯౧ ర గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాందిలులు అర్పిస్తున్నాము 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్దంచేస్తున్నాం 

(ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనామోదం పొందగలవని విశ్చసిస్తున్నాం 


గ! కన వినాయక్‌ 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


నివేదిక 


'శ్రీఃశ। 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి దేహాతే సళ విచారాదులను తెలిపే అధ్యాత గసంకీర్తనలు 
జీవాత్మ ఎరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు. తాళ్లసాక 
కవులు. సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్తాన్ని ఎన్నోవేల సంక్షీర్తనలద్వారా 
లోకవిదితంచేసి అఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లప్తాక పెదతిరుమలాచార్యులు మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు శ్రీ 
వేంకటేశ్వరుని పరతత్త్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుగాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు. శరణాగతి తత్యాన్ని ప్రబోధించారు 

శ్రీః ఈ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్యరస్వామివారి నందకాంశ సంథూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు తన ఎదహారవయేట శ్రీ వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంక్రీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంక్షీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు పల్లవి చరణాలతో కూడిన ఎంకీర్తన 
రచనకితడు మార్గదర్శకుడై 'పదకవితాపితామహుడ ని కీర్తి గడించాడు అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ ఎంగమంలా మేళవించాయి 

శ్రీ వేంకటేశ్వరుని పంతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక నైవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంకీర్తనలను రచించిన ఘనతి తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్తత్యాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
ప్రయత్నంచేశాడు అన్నమయ్య గ్రాంధిక శిష్ట్యావహారిక వ్యావహారిక భాషాశ్రైలులలో సంస్కృతాంధ్ర 
సంకీర్తనల్ని రబంచాడు జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్శకుడైనాడు 

అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్చరముద్రాంకితాలు వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక 'పదతిరుమలాచార్యులు, తాళ్లపాక చిఎతిరుమలాచార్యులు 

ఇహపర శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు ఇతర తాళ్లవాకకవుల ఎంక్షీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవతరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించింది అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక ఆంధ్రేతర 
రాష్ట్రాలలో కూడా బహుళ ప్రచారం, ప్రాచుర్యం పొందాయి 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్య[క్రమాలను నిర్వహిస్తున్నది అన్నమాచార్య 
(ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాహితీ సమావేశాలు నిర్వహించింది 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది 

తిరుమల తిరుపతి దేవస్థానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అనమాచార్య 
వర్ధంతి ఉత్సవాలు 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయ(ప్రదంగా నేటికీ 
నిర్వహింప బడుచున్నవి మరియు అన్నమాచార్య సంక్షీర్తనోత్సవాలు కగ్రామ స్థాయినుండి 
మహానగరాలస్థాయివరకు జరుగుచున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్ట్‌ వివిధ విశ్చవిద్యాలయాల 


ఇగ 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం 
1978సంః నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది ఈ ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్చింపబడ్డాయి 

తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనలపట్ల నానాటికీ పెరుగుచున్న 
ప్రజాదరణ మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమగ్రంగా పునర్ముద్రించవలసిన ఆవళ్యకత 
ఏర్పడింది 

పూర్వముద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీరికలు యధాతధంగా ముద్రింప 
బడుచున్నాయి.. పరిష్కర్తచే పీరికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించిఎవి _ తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్థం క్రమపద్ధతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వముద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి సంపుటాల సంఖ్యల మార్పులు ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది 

తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వాడబడింది 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమ(గ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్శత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచంద్రరాజుగారికి, మరియు ధర్మకర్ష్యత్వమండలి సభ్యులకు మా హార్దిక కృతజ్ఞతాంజలి 

ఈ సంపుటాల ముద్రణకు ఆధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంకె ఆర్‌ వినాయక్‌ ! &ీ 5 గారికి కృతజ్ఞతాంజలి 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ 'ప్రణాళికరూపొందించుటలో సహకరించిన 

శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్మయపరిష్కర్త, విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం శ్రీ న్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థ, 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డాఃముదివేడు ప్రభాకరరావు [/ గ .౧౧ రిగారికి, (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్ధిక కృతజ్ఞతాంజలులు 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్టానముల ముద్రణాధికారి శ్రీ ఎం లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి తి దే పౌరసంబంధ 
శాఖాధికారి శ్రీ పి సుభా్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు 

డా॥ మేడసాని మోహన్‌ 144, 5౧౦ 
డైరక్టర్‌ 
తేది 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక - 1998 


అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంక్షీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


మునుపటి 


సంఖ్య 


1041162౮) 
12 
డ్తీ 
13 
కత 
5 


అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 16 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
అధ్యాత్మ సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


7 
18 
19 
20 
2] 
22 
23 
24 
25 
26 
27 
28 
29 


ఇప్పటి 


సంఖ్య 


"౨ 00 **౩ 6౮ ౪౮౫ (౦౫ ఆ గం = 


తాళపాక అన్నమాచార్యు6 
న. 

తాళపాక అన్నమాచార్యులు 
గా 

తాళపాక అన్నమాచార్వు6 
గా 

చాళ్తపాక అన్నమాచార్యులు 
శ్‌ 


తాళపాక అన్నమాచార్యు 
రా ఈ 


తాళపాక అన్నమాచార్యులు 
గా 





ప. 










సృంగార ఎంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యు! 
(౧ 
తాళపాక అన్నమాచారు 
శ 
తాళపాక అన్నమాచార్యుల 
రా 
తాళపాక అన్నమాచార్యు. 
గా 


తాళపాక అన్నమాచార 
గా 





శృంగార సంకీర్తనలు 


స్టంగార సంక్షీర్తనలు 





శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


భృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచారు 





* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమగ్రంగా పునర్ముద్రణచ 
బడుచున్నది + సందర్భంగా సంక్షీర్తనల సంపుటాల సంఖ్యలు (క్రమప్ప 
ఉందాలనే వుద్దే్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి పై పట్టికలో" 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవ, 
ముద్రింపబడలేదు ఇప్పుడు ప్రధమంగా ప్రచురింపబడుతున్నాయి. అయినప్పః 
ప్రస్తుతం 1998 సం॥లో క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన క్రమ సంఖ్యల 
(ప్రధమ ముద్రణ సంఎటాలకు చేర్చబడినవి వివిధ దశలలో 5, 6,7,8, 9 సం, 
ప్రస్తుతం 1 2 3 ఎంపుటాలుగా (గ్రహింప వినీతి వివరములకు ఆయా సం 
పీరికలు చదువగలరు ఈ మార్పును సహృదయ పారకులు గమనించగలరి 


ప్‌ర్రిక 
సటరిశ4ు 
చరాచర్మప్రపంచమునకు (ప్రపంచమందలి జీవులకు జీవాణువులకు 
వాని ఉనికికి మనికికి పభాకరుని కరస్పర్శ అవసరము. ఆతని కర 
షర్శ లేనిదే ఏదియు ప్రకాళమును పొందజాలదు. యుగయుగాలుగా 
+రతరాలుగా శతాబ్దాలు ళతాద్దాలుగా కాలగర్భమున అణగి వెలుగు 
మగమును చూడకయున్నను ఏనాడు ఆతని కరస్పర్శ కలుగునో ఆనాటి 
'ఏండియే ఆ వస్తువు ప్రసిద్ధిని పొందగలుగుచున్నది. అదే విధముగా 
న్నివందలయేండ్లు అసూర్యంపళ్యలుగ్గా ఆలనపాలన లేక కాలగర్భ 
మున అడగియుండిన తాళ్లపాకవారి గేయరచనముల యోగ్యతను తాము 
ఎర్హించి అధికారులచతను లోకముచేతను గుర్తించునట్లు చేసినది 
(శీప్రభాకలులే. వారి బాట ననుసరించియే యీ కీర్తనల పరిష్కరణము 
ఉనుచున్నది 


నా(డు (శ్రీవెంక పేశ్వరస్వామివారి: అంకితములైన క్లీర్తనలను 

ఎ వారే పకటించుకొను మన్నారనుట యతిశయో క్రికొదు. ఈ కీ ర్సనల 
జాలి అలి 

వకటన విషయమున తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల 

శంఘమువారును ముఖ్యముగా దేవస్టానముల కార్యనిర్వాహకులై న 

శ్రీ చెలికాని అన్నారావుగారును మిక్కిలి శ్రద్దాభక్తులు చూపుచున్నారు 


ఎన్నోవందల యేండ్ల కుముందు అవతరించి క్రీ ర్తనలరచించి పాడి 
పాడించి ఆనందించి ఆనందింపజేసి తరించి అంతరించిన అన్నమా 
చార్యులే నేండు శ్రీ అన్నారావుగారుగా జస్మించి తాము రచించిన కీర్తన 
ల] యిట్లు వ్రకటించుకొసుచున్నా రేమా * వీరికి ఏడుకొండల వెంకట 
రమణస్వామివారి ఆయురారోగ్యముల నొసగి ఈ కీర్తనల ప్రకటన 
మున ఇతోధిక మైన భక్తి "  “లిగింపవలయు నని భగవంతుని 
ప్రార్థించుచున్నాను 


కే! 


ఒకనాడు అన్నమయ్యకు అప్ప్తుడై యతని యడుగులకు మడుగు 
లొత్తుచుండిన సాళ్వ నరసింహరాయలే నేడు శ్రీటి ఆర్‌. నరసింహము 
గారుగా జన్మించి తొము నిమిత్తముగా రచితములయిన కీర్తనలను ప్రక 
టించుకొనుటక్రై శ్రీ అన్నారావుగారికి ఈ కీర్తనల విషయమున చేదోడు 
వాదోడుగా నున్నారేమో! అను విధముగా ప్రవర్తించుచున్నారు వీరికిని 
(శ్రీస్వామివారు ఇతోధిక శ్రద్ధాసక్తులను ఆయురారోగ్యములను కలిగింప 
వలయు నని స్వామివారిని ప్రార్థించుచున్నాను 


నేటికి ప్రకటితములై న లాపాక సంకీర్తనల సంపుటములలో 
నిది పదునైదవది ఇందు 250 వ రేకునుండి 800 వ రేకువరకు గల 
శృంగారసంకీ రృనలు ప్రకటింపబడినవి - శృంగార సంకీర్తనల సంపుట 
ములతఠో నయిచవ దిది 


లాశ్లిపాకవారి క్షీర్తనలను (ప్రదారమునకు తెచ్చుటయంది శ్రద్ధ 
వహించుచున్న సంగీత విద్వాంసులరును, ఆలిండియా రేడియోవారికిని 
లెలయగుదేశము ఎంతో బుణపడి యున్నది వారికి శ్రీస్వామివారు ఇతో 
ధికమైన (శద్ధాసక్తులు కలిగించి ఆయిరారోగ్యములను కలిగింపవలయు 
చని పార్థించుచున్నాను 

సుమారు 100 సంవత్సరములనుండి అరడ్‌ దేశమున వారి కావ్య 
ములను తామఫలకములపై వ్రాయుచుండిరని వారిచరిత్రవలన తెలియు 
చున్నది ఆ ఆవారమునుదోలియే త్నాపాకవారి రచనటుగూడ ఇన్ని వేల 
కేకలపై కెక్కిన వేమో * ఆ రేకులువూడ 18 అంగుళముల పొడవు 15 
అంగుళముల వెడల్పు కలిగియున్నవి అందులోను ముద్ర వేయబడి 
యున్నది నేడు అహోబలమున దొరకిన రేకులతీరును సరిగ అదే 
విధముగ నున్నది. _ నేటికిని జెరూసలేమ్‌ నగరమున హమీదియా 
పుస్తవాలయమున ఆరేకులు కలవు రాగిరేకులపై గాక చర్మముల ప్రై గూడ 
(వాయు నాచారము ప్రాచీనమైనదే అరబ్బలకు ద్వితీయ్మప్రతాపరుద్రుని 
--+శివాడు అన్నమాచార్యులకు సుమారు నూరేండ్లకు ముందుండినవాడు 


11 


న్లైన కృష్ణమాచార్యులు రచించిన సింహగిరి వచనములలో 2 వ వచన 
మున “ సకలజీవహింసలు చేసి మాంసమువండించేటి లోహము వేద 
శాస్త్రపురాణంబులు వ్రాసేటి లోహములున్ను పరునము సోకిన శుద్ధి 
సువర్ణము గాదా ” అని కలదు. దీనినిబట్టి మనదేశములో కూడ అనాడు 
లోహములపై (గ్రంధములు వ్రాయు అలవా టున్నట్లున్నది 

స్వరసహితమైన సాహిత్యము కడచిన శతాబ్దపు కడపటి భాగము 
ననే ఆరంభించి వ్యాప్తిని పొందినదని సుప్రసిద్ధులైన సంగీతవిద్వాంసుల 
అభిప్రాయము కాని యిందుకు భిన్నముగా నిప్పటికి లభించిన ఏషయ 
సామిని ని వేదించుచున్నాను 


(0) సరిగమాది స్వరపివ్యాసముతోను సాహిత్యముతోను తిరు 
మలలో ,శ్రీస్వామివారి చంపకప్రదక్షీణోప్రకమమున నుమారు 1 అడు 
గుల వెడల్పు ॥ అడుగుల ఎత్తుగల ఏ౨లాఫలకములపై శాసనరూవముగా 
చెక్కించియుండిరి అవి యెన్ని చో నాటియుండిరో తెరియరాదు. కాని 
1019 లో చేనువెగి చూచునప్పటిక 4 వ వరుససంఖ్యగల శిలావలకమును, 
సంఖ్యలేనిది యొకటియు వెరసి రెండు ఫలకము లండినవి అస్మన్లులు 
వర్యురైన శ్రీవేటూరి ప్రభాకరశాస్తిగారి కీవిషయమును తెలిపి దేవస్థానము 
వారి అనుమతితో వెంటనే లారీలో ఆ శిలాఫలకములను. తిరుపతిలోని 
దేవస్తానమువారి మ్యూజియమునకు చేర్చితిని కారణాంతరములచే నేటి 
వరకు ఆ శిలాఫలకముల ప్రకటనము జరుగ లేదు ఇప్పుడే వాని ప్రతి 
బింబములు తీయబడినవి అందలి సాహిత్యము తాళ్ళపాకవారిదిగచే 
కలదు అన్నమాచార్యులనే దేవభాషలో రచింపబడి ఆయన ప్పుతుడై న 
'పెదతిరుమలా వార్యులడే వ్యాథ్యానింపఒడి ఆయన మనుమడై న చినతిరు 
చులావార్యులచే పద్యకావ్యముగా రచింపబడిన “ సంకీ రృనలక్షణము శ్‌ 
అను (గంధమునరు లక్ష్యము లందు చెక్కినట్టున్నారు ఇందులో అక్క 
దర్కడ ఉర్షాహము, మేళాపము, ధృవము, అంతరము, ఆథోగము 
ఉగము, అవృతనియమము, రుంప, అట, రూపక, తివడ అని కలవు 


కే 


శ్రీవెంక పేళ్వరముద్రతో సంస్క్పృతభాషలో కీర్తన కలదు లిపితీరు వగై 
రాలన్నియు చినతిరుమలాచార్యుల నాటివే పూర్తి ప్రతిబింబములతోను 
సాహిత్యముతోను తరువాతి సంపుటములో (ప్రకటించుచున్నాను. 


(2) తంజాపూరి సరస్వతిమహల్‌ లై బరీలోగల ప్రాచీన తాళ 
పషత్రప్రతులరో పురందరదాసులవారివి కొన్ని, తోడరమల్ల నియు అభినవ 
భరతాచార్యుడనియు ప్రసిద్ధిని పొందినవాడు అచ్యుత దేవరాయల మంత్రి 
సంగీతసాహిత్య విద్వాంసుడునైన బయకారరామామాత్యుని కీర్తనలు 
కొన్ని, (భ్రీరంగరాజుకు మారుడు (శ్రీవెంకటాద్రిరాజు పేర రదించినవి 
కొన్ని, గోవిందదీక్షితుల కుమారుడు వెంకటమఖివి కొన్ని, మేలట్టూరు 
(భ్రీరామనాధ సోదరులు రచించినవి కాబోలు కొన్ని సంగీతసాహిత్యము 
లతో కలవు ఇప్పటికి నాయెజుక కందినంతవరరు మనవి చేసితిని 
ఇంకను ఏవైన దొరకిన రాదోవు సంపుటములో మనవ చేయగలను. 


(శ్రీరంగమున తాన్లపాకవారి సంకీర్త్సనల త్మామఫలకములు తాళ 
షత్ర్యగంధములు కల పని తెలిసికొని కోరగా మదదాసు గవర్న మెంటు 
వారు తమ అధీనమునగల రేకులనుండి కౌపీ చేసుకొనుటకు దయతో 
అంగీకరఠించినారు. అందలి సంకీర్తనలనుకూడ తెచ్చి యిచ్చటి రేకుల 
లోని కీర్తనలతో సరిచూచి, (ప్రకటింపవలనిన కీర్తనలను (ప్రకటింప 
గలను ఇందుకు దేవస్థానమువారి తరఫున మద్రాసు గవర్న మెంటువారికి 
జోహోంయ లర్బ్చించుచున్నాను సటి3ని శ్రీరంగమున తాళ్లపాక వారిపేర 
ఉత్సవాదులు జరుగుచున్న వనియు కీర్తనలు పాడుచుందురనియు వినికి 
దాని యాధార్ధ్యమును రాటోవు సంపుటమున తెలుపగలను 


సింహానలమున, చిదంబరమున, ఇంకను అహోబలమున, చుట్టు 
పట్ల, కదిరిలోను తాళ్లపాక సంకీరనల త్యామఫలకము లన్న వని తెలియ 
వచ్చుచున్నది వానిని నేకరిందటకు ప్రయత్నము జరుగుదున్నది 
సింహాచలమున నేటీకిని తాన్టిపాకవారిసేర ఉత్సవాదులు జరుగుచున్న 
వనియు వారిపాటలు పాడుచున్నా గనియు చినికి 


పుదుక్కోటలో శ్రీషృష్ణభాగవతారు వారియొొ కొన్ని కీర్తనల 
సంప్పుఎములు కల వనియు వారు పాడుదు రనియు విన్నాను * 

శంపాపూరి. సరస్వతిమహాల్‌ లైబరితోని వరుస నెం 800, 
14 నం 448 గల “విష్ణనామసంకీ ర్తనఫలము”" అను కృష్ణమాచార్యుల 
సంకీర్తనల తాశిషత్షగ్రంధము తుదిని ఐదుషత్రిములలో వెంక పేశ్వర 
'సేవాఫలము మేలుకొలుపుపాటలును గలవు ఆ ఐదుషతములలోనివి 
గూడ తాపాకవారికి కాదగును. అందేపరుసనెం 48 8 నెం 
11607 గల “ పచిములు కీర్తనలు ” అను సంరలన్నగంధమున 11 తాళ 
పత్రములలో తాళ్లపాక సంకీర్తనలు రాగతాళములతో గలవు అవియు 
క్రమముగా ప్రకటింవబడును. ఇందుగల కీర్తనలన్నియు ఒకచరణమును 
ముందు పొడి తర్వాత పల్లవిని పాడి ఆ తర్వాత మిగిలిన చరణములను 
వొడునట్లు వ్రాసి యున్నవి ఇది రేజలలోని ఆనుపూర్వికి భిన్న మైనది 

నటి కుపలబ్రములై న తాాపాక సంక్షీర్తనల ఆనుపూర్విగల రేకు 
లలో అక్కడక్కడ కొన్ని సంఖ్యలవి కానరావు కొనరానిరేకులు కొన్ని 
నఎవ దేండ్లకు పూర్వము మదిరాసు యూని వెర్సిటివారు,. కొన్ని ఆంధ్ర 
సాహిత్యపరిషత్తువారికిగాను (శ్రీజయంతి రామయ్యపంతులుగారు ప్రదర్శ 
నము (ఎగ్జిబిషన్‌) న కని కొనిపోయిరి అవి యేమైనవో తెలియరావు 
. ఆంధ్రవిశ్వవిద్యాలయమున హిస్టరీడిపార్లు మెంటులో కొన్ని ప్రతిబింబ 
ములు మాత్ర మున్న వని తెలియవచ్చెను అవి నేకరించు [ప్రయత్నము 
జరుగుచున్నది 

లాళ్లపాకవారికి రాజులు వజలు నిచ్చుచుండిన మర్యాదలు, వారి- 
సంతతిని గూర్చిన వివరములు, నేటికిని ప్రచారములోనున్న తాళ్లపాకవారి 

ఈ విషయమును ప్రొఫసరు సాంబమూ ర్తిగారు కూడ. ధ్రువ 

పజచిరి 


* శ్రీమల్లంపల్లి సోమశేఖరళర్మగారు కూడ నీవిషయమును 
ట్రువపజచిరి 


౪0 9-౧2 


(ఖై 


ఎర్పనలు యింతకుపూర్వ మిచ్చినవి గాక మిగిలినవాని వివరములు. 
(శ్రీళాత్రిగా రిచ్చినవిగాక యింకను మిగిలినవి రాదోపు సంపుటము లో 
'ప్రకటింపగలను. 

తలనెంసినవాడను వయసుముదిరినవాడను కాకపోయినను వయ 
౪ ర వ వ 
ఎన చిన్నవాడనై న నన్ను శ్రీశాత్తిగారి 8.్యడననే ప్రేమతో నన్నీర్త 
నల పరిష్కరణకార్యమున నియోగించిన (శ్రీ అన్నారావుగారికి జోహారు 
లర్చించుచున్నాను. 

అన్నమాచాద్యుల సంచర్తనల పరిష్కరణ కార్యమును ప్రక * 
కార్యమును చూ..టకు నాకు అనుమతి యిచ్చిన శ్రీవెంకకేశ్వర 
యూని వెర్చిటి అధికారులకు కోహారు లర్చించుచున్నాను 

ముద్రణమున పరిష్క్రరణమున కొన్ని వోషములు ది“రలియుండ 
పద్చును. సహృదయుయ మన్నింతుకు గార 

తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రిణాలయమువారు సకాలమునకు 
ముద్రణము చేసి యిచ్చినందులకు కృతజ్ఞశ తెలుపుచున్నాను 


తీటుపతీ ) 


వ. ఆర్బకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు. 


థీ 
శుభమస్తు 
థ్రీమతే రామానుజాయ నమః 


ఛ్రీతాళ్లపాక 
అన్నమాచార్యుల శృ౦గారి సంకీర్తనలు 


స్వస్తిశ్రీ జయాభ్యువయ శాలివాహనకకవరుషంబులు ౧౩౪౬ అగు 
నే(టి క్రోధి సంవత్సరమందు తాళ్లపాకి అన్నమాచార్యులు అవతరించిన పదారు 
యేండ్లకు తిరు వేంగళనాథు,డు ప్రత్యక్షమైతేను ౨ది మొవలుగాను శాలివాహన 
శకవరుషంబులు ౧౪౨౪ అగు నే(టి దుందువి సంవత్సర ఫాల్గులు బలుళ ౧౨ 
* నిరుధానక్కు తిరు వేంగళనాథునిమీ(దను అంకితముగాను గా ళ్లపాక అన్నమా 
చార్యులు విన్నపముచేనిన శృంగార సంకీర్తనలు |] 


251వ రేకు దేసాక్షి 
దగ్గరితె మొగచాటు మెవ్వుల నుంపే( జవి 
నిగ్గుల యీరెండూను నీవాల్లనే కంటినే ॥1 పల్లవి ॥1 
చెలియ పతి( గానక చింతతో నుండి ఆతడే 
పిలువ(గా యిష్టుడై తే దిగేేవే 
కలయ నంటా దూరి గక్కన( జెయి వట్టితే 
మొలకనవ్వులతోడ ములిగేవే ॥ దగ్గ ॥ 


అప్పురైతే యెడదూట లాడింది నాయకు(డు 
తప్పక చూచితే నిప్టె తల వంచేవే 
వుష్పతించి దూర(గానె వొద్ద( గూచుండి నాతడు 
పిప్పిగ పే సిగులతో( బెన(గేవే ॥ దగ ॥ 
లు ళల న. 
* ఈ శబ్దము ఆపరిచితము. అస్మర్గురు దేవులు శ్రీ వేటూరి ్మవభాఃరళాస్తిగారు 
“*నిరో ధానకు ? తీరో ధానానకు?” అని సందేహముతో సారము సూచించిరి, 


సిరుధానము అనగా చవిపోవు అను అర్ధమున (ప్రయోగించి నట్లున్నది. 
+ ఈవచనము మొదటి రేకునమాతమే గలదు, 


థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చిత్తములో( గోరినట్టి శ్రీవెంక కేశ్వడండు 
క! ల 
అత్తి నిన్ను. గూడితేనె అలనెవే 
పొత్తుల మోవితేనెతీపుల సోకించె నితండు 
బత్తి నేయగా నీవు భమ నేవే 


పొడి 
ఏమే నేవచ్చి యిష్పు డెంత దడ వాయనే 
దీమసపుదానవు నే( దెమలింవ( గలనా 
నిక్కిచూచి న న్నాతండు నీవద్దింం బెట్టి పంపె 
యెక్కడ నున్నది చిత్త మే మంటివే 
కక్కసించి యడిగితే కంట నీరు వె స్టేవు 
యెక్కడ గెలవవచ్చు నిటువంటివారిని 


వాకిట( దా నిలుచుండి వడి నాతో సన్న నేసి 
యీకడ నా కింక బుద్ధి యేవంటివే 
పైకొని కొంగు వట్టితే బలిమి నుసు రనేవు 
సీకు నీకే తెలుసునే నెరవాదికనము 


యిదిగో శ్రీవెంక పేళు( డెచ్చరింపించి నాచేత 
యెదుటనె పెనగొనీ నే మనేవే 
పొదిగి కలనె. దానె పూంచి నీవు నవ్వేవు 
ముదమునం బను లెల్ల ముందువెన కాయనే. 


భైరవి 
ఏమి నేతు నాగుణ మీపాటిది 
కామించి నీవుగా(గా( గ్రైకొనేవు గాని 


ననుపు నటించ(గానె నంటు నీతో నై తిం గాని 
'పెన(గికే( గడు( గడు పెలుచ నేను 


॥1దగ॥ | 
(1 


॥ పలవి ॥ 
న. 


॥ ఏమే ॥ 


॥ ఏమే ॥? 


॥పలవి ॥ 
గౌ 


శృంగార సంకీర్తనలు 


మనసు నమ్మిండ6గా. మారుమాట లాడ. గాని 
ఘనమె మీరి వచ్చితె గబ్బిదాన నేను 
సలిగె చెల్లించ(గానె సరసమాడే( గాని 
మలసితే నంశకంటె మంకను గేను 
చలివాసి నవ్వ(గానె సంతోసించుకొంటి. గాని 


నాలి కపటమైతే జూటుదాన నేను 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 


వై వసము గా(గానె కర(గి మెద్చితి. గాసి 
మువంకంి వె మెట్టి టితేగ మొక్కరి ర్‌ు 
శ్రీ వెంక పేశ సివు చేరి కూడగాని కాని 


సనోవలుగా మొర.గితే వాఎరి గేను 1॥ఏమి॥ 8 


లలిత 


ఆపె నందునో నిన్ను న_దునో యీ చే(38లకు 
యేపున వూరెల్లా పొందు లింతగా జేసితివి ॥ పల్లవి ॥ 
య్యిర చుకతమాడె యీవేవ మనపష్ట 
గఏదిరాన నాపె వచ్చి కూచున్నది 
0౧ 
దిదరాదా అప్పేమెన( దీసూంపే( గనక నీ 
టం చ 
విద్దెస సతుల కస మింతగా నివ్చితివి 
లోనికే(గి నీవు నేను లోలత నవ్వుచుండ(గా 
తానువచ్చి నీ ఏకు( బాదము లె త్తీని 
సేనగా నియ్య(గరాదా జీ(తము చిక్కి తేంగన 
యీ నెపాన మందెమేళ మింతగా. జేసితివి 


చో 
1 అఎ॥ 


॥1ఆపె॥ 


వోరిచి ముసుగు వెట్టు కొగి నిన్ను. గూడితేను 
"పేరున శ్రీవెంక పేశ పిలివీ నాపె 
యీరాదా అసె సొమ్ము రత్తుక వచ్చితే(గన 


యీరీతి చనవు లిచ్చి యింతగా( బెంచితివి. 1అఆపె॥ 4 


శ్రీ తాళ్లపాక అన్నపూవార్యుల 
శ్రీరాగం 


ఎవ్వరి నే మన లేవు యింతేసికి నోపము 
పువ్వున బుట్టిన యట్టి పూ(పవంటివా(డవు 
మిక్కిలి నీతో నేను మేరలు మీరిన నైతే 
యెక్కడ నెవ్వతె వచ్చి యేమనునో 
దక్కితి సారశారెకు. దడవకవయ్య మమ్ము 
చిక్కి నీ వందరి పేస్టుజెువంటివా(డవు 


చెనకి నీ బుజముపై చెయి నేను వేసతేను 
వనిత యెవ్వతె వచ్చి వంతు వట్టునో 
పెనంగి నీ వాడా సీడా( బిలువకువయ్య నన్ను 
తనిసి సూదిపిరి(ది తాడువంటివా(డవు 


గుట్టున నిన్న( గూడితి గోర నిన్ను నూందితేను 
దిప్టమై యెవ్వతె వచ్చి తేరి చూచునో 
పెట్టి (శ్రీ వెంక'పేశ్వర భ్రమలః బెట్టకు వయ్య 
బట్లబయటి పెసరు(బంటవ -టివా(డవు 
సౌరాష్ట్రం 
అలిగేదె సహజము ఆడువారికి 
మలసి నీవె తిద్దుక మన్నించవయ్యా 
పలుకక నే నెంత పంతాన నీతో నుండిన 
తలంపు న్నీపెదెకాన తప్పు లేదు 
చెలంగి మందెమేళాన చెయివట్టి తీననాను 
యమెలమి నీవూడిగాన క్ట లేదు 


మల్లాడి కోపముతోడ మంచము దిగకుండిన 
తొల్లె సీకాలు దొక్కితి దోశము లేదు 


॥ పలవి ॥ 
క. 


॥1 ఎవ్వ ॥ 


॥ ఎవ్వ ॥ 


॥ ఎవ్వ॥ 5 


॥ పల్లవి ॥ 
న. 


॥ అలి ॥ 


శృంగార సంకీర్తనలు 


పల్లదాన వెంగెమాడి పకపక నవ్వినాను 
వెల్లవిరి నాపనికి వెగటు లేదు 


కావరించి నిన్ను(గూడి గర్వముతో ను౦ండినాను 
వైవసమయితి(గాన కడమ రదు 
శ్రీ వెంక పేశ నన్ని( జిత్తగించి మేలితివి 
వేవేల థభోగములకు వేసట తేమ 


252వ రేకు రామ్మక్రియ 
కానీవయ్య దానికేమి లత యవివేకి గామి 
సానంబట్టి చూగిని బరిత లన్నియును 
మంతనాన నీతోను మాటూడినంతలతోన 
పంతపు దప్నిమగా ఒసె6తికిని 


సంతనాన నిన్నుంజూవ సరిఎమాడిన_తలో 
దొంతుల కురుక(డుగా బెరకొని మరుండు 


వరు ౧రి(గ కొచుక పిద్ట( "'హదచుండి నంతరో 
చెరతనము ఎప్పమ తొయ్యంకని 
విరసపషురక్‌ కు విచె మిచ్చినంతలో .- 
కరకరి( బెటవుగా కప్పురప్పటుండల 

ననుబ నేసుక నీతో నవ్వి నంతలోనన 
తన నరుపు దప్పదు తఒణి3ని 
టునం శ్రీ వెంక పేళశ యిటు నీదాదరించంగా 
పనపులం బెట్టవుగా _పేమపువలపుం 

కౌందోది 


చెప్పినమై పతిపంపు సేతువు గాక 


చిప్పి ఆఆ [ చ2ఎమట లతో సిగ్షు రేంటి ప! 


॥ అలి ॥ 


॥అలి॥ ( 


॥ పలవి ॥ 
లం 


రి 
॥ రౌని॥ 


॥ కానీ 11 


॥ పలవి ॥ 
వి. 


థీ తాళ్లపాక అన్నావార్కుల 


చెక్కు చత బెట్టుకోగా నెలవుల నవ్వు నీకు, 
జిక్కె చేండు మరి వేరె చింత యే(టికే 
దక్కె సీకు వలపులు దండ నున్నాండు విభుండు 
మొక్కులప్పు వెరగుతో మోన మే(టిచే ॥ చెప్పి ॥ 


నిట్టూర్పు నించ(గాని నిక్కు (సచములమి(౦ 
యిటి పులకిలు నింై నేర పే(టిచే 
జిట్రిగొని వేడుకలు చనవు లాత(దె చ్చె 
వట్టి అ అలుకతో( దల వంచ చెంటినే ॥ చెప్పి 1 


పానుపుపై నుండ(గాన బంమి శ్రీవెంక కేశ! 
డానుక నిన్ను( గలనె నార చేంటిశే 
నీనోము లీడేర నీయు (మా) గండు నిన్ను మెచ్చె 


కోనల చొమ్మజంవెన కొస రే(టికే ॥చెప్పి॥ 8 
వభ 


మానుసులకు( సా మరో యివి బప2ెకా 
ఆనుకొని చే చియా బపు చేంతల ॥॥ పల్లవి 1॥ 


నిండు గొల్లతనమున సీకె తగినయ్య 
కొండ 'మెర్తినటి ముల సునటు 
గండపురాకాసేవే!టకా(డివు 1 సంక మురును 
దుండగపుటూరణాతు (త) రచోనాలు ॥ మాను ॥ 


యిల దేవపిండమవయి్యిన . యాటలయ్య 
బలునవము[దాల.(౬ వొంంవరుపు 
అలరు కాముకు(వపుఅ-.న .క66 ఎల్జునయ్య 
చలమర ట్రహ్మతోడి చయ్యాటాలు ॥ మాను ॥ 
కొయ్యరాచవా(దవు వోరి నీకు నన్న నయ్య 
పుయ్యక దూలచుబ్దాల పోరాటాఎ 
యియ్యెడ (శ్రీవెంక పేశ యేలితి పదాముచేల 
అయ్యాన నస్ను( గూడితి నిలిచె. ద్రైకొసరు. ॥ మా. ॥ 


శృంగార శంకీర్తనలు 


ై2 


హ్‌జి: 


వ్ర 
చ 


[ 


ల 


పీమి చూచే వాపెదిక్కు యెందా(కొను 
నేము సేసపనిగాదు నయ్యపు యీవేళను 


చెలి నీతో నవ్వు నవ్వి చెక్కు ౨ల్లాం ఇమరించె 
వలప పావడి( దముడువ6గరాదా 
నిలువెల్ల. బులకెండె నితో ముంతనమాడి 


చలివాయ' బచ్చడ మిచ్చట' గప్పరాదా 


॥ పలవి ॥ 
గ 


॥ ఏమి ॥ 


కాంత నీపదాలు వాడి కడు దిప్పిగౌం నిం 
యింతట మోనితేనియ రియ్యరాదా 
చెంత నీపాదా లొ డి పి,ఎన( నుమ్ముడి జాలె 
అవి (౧ 


కాంతు(డవు యింతిఎను కా(గిలించరాదా ॥ ఏమి ॥ 


వనిత నీమోము చూచి వసివాడు వాడీ నడె 
వెనుకొని నీవు తెర వేయరాదా 
ఘను(డ శ్రీ వెంక పేశ కలసిరి వింతలోస 


ననిచె నలమేల్మంగ నంటు సేయరాగా ॥ఎమి॥ 10 


భెరవి 


సీవు వాంటి దూర నేర నిన్ను నంటినకతాన 
యీవిధి. దొందెను నిన్ను నివి దూరు(గాక న 
కష్పుర మేమి నేసుగ కాంతుండు రాకుండ(గాను 
అప్పటివేళనె కారమాయఃగాక 
తప్పుగద్దా గందానకు తాపాన నీ వుండ(గాను 


వుష్పతిల్లి దానికె వుడుకెత్తెంగాక ॥ నీవు ॥ 


విరులకు నేర మేదె విరహంపువేళ నీకు 
గరిమ వేండికి నొడిగ జైంగాక 
మరు(డు పగవా(డా నీమనసులో కా(క సోకి 


తర్‌ అనంగు( డంటా తిట్టువడెంగాక ॥ నీవు ॥ 


క్‌ ప నాభ... 
థ్రీత్మాపాం అన్ని చార్యుల 


చల్లగాలి వెట్ట యోనా సారె నీమీంఏ విసరి 
పల్లదాన వడ దా.కి భమజ(గాక 


యిల్లి దె శ్రీ వెంకకేశు( డిస్టై నిన్ను గూడంగాని 


యెల వారు మంచదివాశె యీాడేరిరిగాక 
న. హా 


6 


ఆపి 
చెప్పినట్టు నేసంగాక చెనక ₹౮ా 
కప్పితివి పచ్చడము ఘశ తిచె చాలదా 
యెన్ని రేవు మంచిమాట ౩ందా(/కా నాచేవు 
విన్న వినుకుం కావా వెనకకును 
సన్నముగా( దులకించె జలజల( జెమరించె 


కన్నుల సీళ్ళు దుదిచి శైవౌంటివి చాలదా 


ఆ 


యింతిలోనె చెక్కు నొక్కే వేమి నేరుచుకొంటివి 
వంతు వచ్చినదెకాదా వనితలతో 
దొంతులాయ గోరికలు తురుము:లలు జాం 
యింతట వంచినశీర ఎత్తితివి దాలదా 


కలసితి విట్టి నన్ను కుజాణ వవుదువు 
తొలుతన మెచ్చనా డూర౬తా నిన్ను 
యెలమి శ్రీ వెంక'పేళ యేకచిత్తమాయ నాకు 
తెలిగన్నులనె సిస్టు దేర్చితివి చాలదా. 


ల 


28వ రేకు సామంతం 


గుట్టువాండ వంటా( గొసరితి 
యిట్టి నీ వంటేది యెజ(గముగా 


చెక్కుచేతితో నెలవి నవ్వితే 
తొక్కేవు పాదాలు దోమటిగా 
అక్కర నీ వింత ఆసకొ(డ వవుత 
యిక్కడ మాలోనె యెజ(గముగా 


॥నీవు॥ !1 


॥ పెలప్‌ ॥ 
మ. 


| చెప్పి ॥ 


॥ చపి* ॥ 
ళ్‌ 


॥ చెప్పి ॥ 12 


॥ పలవి ॥ 
(౧ 


॥ గుట్టు & 
మ! 


శృంగార సంకీర్తనలు 


మంతనాన నీతో మాటలాడితే 
సంతసాన( గొంగు జారించేవు 
బంతినె నీ వింత పంతగా(డ వౌత 
యె.త కెంత గేము మెజ(గముగా 
సిసుతోడనే నేవ సేసితే 
యెగ్షు దీర నన్ను నెనతివి 
అగ్గపు శీ వెంకటాధిపయి టప్రవుత 
హిగ్గిన వేడుక సఅంగముగా. 
ముఖారి 
ఏలే చెలియ యీ యింతుల కెల్ల 
సోలగిలి నీ చనవు చూపవలెనా 
మిక్కిలి యాతడు నీపై మేలు గలండంటానె 
వెక్కసాన నిందరిలో విస్ణ్రవీ(గేవు 
చక్కనివిభుండు నీ జవదా(ఎ కుండితేనె 
తక్కక నీ వొకతెవే దక్క(గొంటివా 
మనసి చ్చాతండు నిన్ను మన్నించె నంటాన 
యెనలేక యిందిరి నీ వేలం జూచేవు 
ఘనమైన మోహపుకాంత నవుదు నంటానె 
గునియుచు సారె నాడుకొనవలెనా 
అన్నిటా. బట్టపురాణి వైతె నవుమువు గాక 
వెన్ను(డు శ్రీవెంకట విభునికిని 
వన్నెలు చూపవలెనా వడి నీ సవతులకు( 
బన్నియాతండును నీవె బదుకరమ్మా 
దేవగాంధారి 
అతీరాజసపు దొరవైన నిన్నును 
సతమైన నే నికైసాదించవచ్చునా 
2 


॥ గుటు ॥ 
టి 


॥నుటు ॥ 18 
జ 


॥ పలవి॥ 
ఉి 


॥ ఏలే ॥ 


॥ ఏలే ॥ 


॥ఏలే॥ 14 


|॥1 పల్లవి ॥1 


[0 థ్రీ తాళ్షపాం అన్నమావారు?ల 


వెడ(గు నీ స్వురెల్ల వీనుల విషటగాక 

నొడిగి నిన్నవి న మానుపవచ్చునా 

కడి(గిన చేత ౩ల రన్నుల(బాచుటగాక 

ఉం 

అడంచి నీతో నౌంగా దనవచ్చునా 
పచ్చినీగుణములళు పరిణామించుఎగార 

కెద్చురే(గి దొామ్మల 080చదచ్చునా 

తచ్చిన నీ చామ్మెలక. దలవంచుకౌంటగాక 

వొచ్చమని నిన్ను మొచ రుందివదునా 
దక్కిన నీకా(గిటను తినివి ఎంంమటగాక 

చక్కని నిన్ను 7౯ గా.రవచ్చునా 

అక్కున శ్రీ చంక పేఏ అలమేయమంగనేను 

యెక్కుస వశతు ౨ఏి ఆంచవమ్చునా 

లలిత 

కల దింత మాట కంతుని యా(6ట 

తెలుసుకో నీలోనిదియ వూ(టపూ6ట 
అలమేలుమంగా హరియంతరంగా 

కలితనాఎ్యరంగ కరుణాపాంగ 

చెలుపుండు వీ(డె చేరెను నేయడె 

వలరాజుతూప్పలివి వా(డిమీ(ది (చా) వాండి 
అఆలినీలవేణి యంబుజపాణి 

వెలయంగ జగ దేకవిభునిరాణి 

కలయు నీ పతి వచ్చె గక్కన ని న్నిదె మెచ్చె 

పలికీని చిలుకలు వచ్చి మీ(వ(బచ్చి 
సితచంద్రవదనా సింగారసదినా 

చతురదాడిమబీజచయరదనా 

యితవైన శ్రీ వెంక పేశుండు నిన్ని కూగె 

రూ 
తతి( దలపోంతలు తలకూడె( గూడె. 


॥ అతి ॥ 


॥ అతి ॥ 


౧ అతి॥ 1 


॥1 పల్లవి 11 


॥5ల॥ 


॥5ల॥ 


॥4కల॥ 160 


శ్పంగార సంకీర్తనలు 


పుథారి 
మనుప వేసు సివు మగవా(ఉివు 


గా వ పః 
తగ చొక్కిజాతి గామ తలవయ్య నీవు ॥ పల్లవి ॥ 
వే;కపు వెన్నెలమ్యు. వేదుక నామోము ని; 


విరటినీలపుగీము బిగి స్‌మాము 
యే(కట సీటును నాకు నేంటివొందయ నన్నంత 


తా6౦ నాండవస్టా వ వలవయ్య సీవు 


॥ మగు ॥ 
కలవచేకులము 


పు కఠికి ఓరనునాంపు 

జలజపురూపు సి వాయలచూప్పు 

యెలమితో నిందు కందు కేపూరి కేటా 
ల(కు గ్‌చ్చులు చూని తొలవయ్య సివు 


॥మగు ॥ 
తినరు( గెౌలదల తరతరము గా 


॥మగు॥ 1? 
భూపాలం 


మూంనిన్నవాం మమ్ము ము.గిటవేసేంగార 
తోఎ చవ్వీంగాక నే నోదించంగలనా ॥ పల్లవి ॥ 
చెల్నలం చెొండలంటా వేగించె రనకుంగాను 


నన్ను నవ్వీ దనతో గే నవ్వ(గలనా 
చిన్నిచెమటలవాన చి తడిపాళఠెననా 
అలీ 

చన్ను అఎలిల( చ్‌శ్ను  జంగించ(గలనా ॥। మూల॥ 
పాయ మిది ఇర మంబా( బ౨చె నాతోమాట 

వాయషు దా(ర నాడీ మారడ(గలనా 
కాయంప్ప(బులకలడే గజిదిజియెన నాపె( 

యా రా 


తేఎు వేసీ. దన 2ది చెల్ల డనంగంనా 


|. థీ తాళ్ళపాక అన్న మాచార్యుల 


నిమిష యుగమై నివ్వెరగైన నన్ను( 
ఏమి నడియాస ముంచీ( దాళ(గలనా 
సమరతి నను( గూడె జంట (శ్రీ వేంకటపతి 
క మలప్పటింతి నింతే( గావనంగలనా 
వవ నేకు మంగళ కొక 
దవ్వులసరసములు తగునా నీకు 
వువ్విళ్లై మేన నొచ్చమున్నవానివవెను 
గోడ నిక్కి చూచేవు గొబ్బున దగ్గరిరావు 
ఆడనుండె యొడమాట లాడించేవు 
వీడెపు నీమోవి చూపి వికవిక నవ్వేవు 
కూడి ముట్టువారి ముట్టుళూన్నవానివలెను 
దుదుట సన్నలు నేనే వేకంము లాదేవు 
పొదిగి నే రమ్మంటే! బొందు చూపేవు 
చెదరేవు నీమేను పెనుగోర నంటితేన 
చెవరి చీక కటితప్పు సయువాని వలెను 
అలికేవు వృలిశేవు అంత లోన భ్రమ నేవు 
వెలయ నియపునప షరగం దేవు 
యెలమి (శ్రీ వెంకచేళ యీడకు విచ్చేసి నీవు 
కలసితి ఏదె కలగన్నవానివలెను 


ముఖారి 
కూడని దొళటొకటి కోరీ మరుబలము 
ఆనినె సీఫతి కన్నియు( గూడె 


“ాటెటిమన సే వెలిపులక మొలకలు 
అంగజ్స(. జమట మోహప్ప(గర(గు 
ఇంగ-తమకములు విసరెటి పూర్చులు 
ఆం,2 కిదినో అఆన్నియును( గూడి 


॥ మూల ॥ [6 


॥ పలవి ॥ 
న. 


॥ దవ్వు ॥ 


॥ దవ్వు ॥ 


॥ దవ్వు ॥ 10 


॥ పలవి ॥ 
ఉం 


॥ కూడ్‌ ॥ 


శృంగార సంకీర్తనలు 


యెనసన యాసవె మొుమరుల చూప్పలు 
అనుగు€((హరిముతె ఆలకింపుం 
నినుపు మోమోటములు నిండిన నివ్వెరగు- 
అనయము సరి కిష్పు డన్నియిను( గూడె 

కౌ(గిటిపరవశాఎ కన్నులతేలింపులు 
చే(గల సిగ్గుతె చిరునవ్వులూ 
యీగతి (శ్రీ వెంకటేశ యింతలో విచ్చేసి చె 
నా(గి కూడ(గా నివి యన్నియును( గూడె 

మంగ కౌళక 

చేరి నీవు చెప్పినట్టు చేసితి చేసూ 
వారి వీరివతె మణఅవకుమీ నస్నునూ 

జలధి దచ్చి లక్ష్మీని సంగడి. బెంర్లాడింనాండు 
అలరి రుక్మిణీ( బెండ్లి ఆదెనాందు 
'నెలసువిల్లు విటిది సీత( బెండ్లి యాడునాండు 
పలికి బొంకనిమా(టపద్దు నాకు నిమ్మీ 

సరుస6 బదాపవేఎసతుల. దెండ్రాడునాండు 
అరసి భూశడి( బెండ్లియాడు నాడు 
పరగ రేఎల్లె గోపభామల బెండ్లామునాండు 
యిరవై యిచ్చినబాస యిమ్మీ నాకు 

అదె శ్రీ వెంకటపతి అలమేలుమంగ నిమై 
అదన నీవు పెంగ్లీయాడునాడూ 
యిదె నన్ను( గూడితివి యెక్కువగా మన్నించి 
యెదుట నమ్మించినవి యెంచుమీ నాకు 

లలిత 

పోయిన దెల్లా. బొల్లు పూంచిన దొక్కపె కాక 

కాయజకేళికి నింక( గదియ రమ్మనవే 


॥ కూడ ॥ 


॥కూడ ॥ 20 


॥ పలది ॥ 
ఉం 


॥ చేరి ॥ 


॥ చేరి। 


॥ చేరి ॥ 21 


॥ పలవి ॥ 
ళం 


[4 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అడిగిరావె విభుం డందు కేమనీనో 

యెడయనిదాన నీకిచ్చినాండు 

నుడుగులు దిప్పినాను నోముఫలము దిప్పమి 

తడవి యింతటనైన దగ్గరి రమ్మనవే ॥ పోయి ॥ 
పిలిచి రాః గడె తినవిరు దెట్టు చెల్లీనో 

"పెలుచు మే నాహి నారు( బెట్రినాండు 

వెలయః దినంగ నదె వేమైన దీ పవును 

తలంగక మబుంకనైన దగ్గరి రమ్మనవే ॥ పోయి ॥ 
యిచ్చిరావె యీవిడెము యిన్నిటా మెచ్వితినసి 

కొచ్చినరతుల నన్ను గూడె నేండు 

తచ్చిన పక్వాన నంటు తరువ( దరువ వెన్న 


యచ్చట థ్రీ వెంక పేశు నిజ్జై రమ్మనవే ॥ పోయి ॥ 22 
శంకరాభరణం 
ఇద్దయి మోనాన నున్నా రిది యేమయ్యా 
వద నా3 పెకొనీ నీవంగ? పో అయ్యా ॥ పలవి ॥ 
౧ లా గ 


పూచిన తంగేడువం పొల(తి దండ నండంగ 
యేచి కూచుండు మన విది యేమయ్యా 
చాంచి కష్పురవిడెము సరి నీకు నందియ్యంగ 
చేచేత నందుకోవు చెల్లంటో యేమయ్యా ॥ ఇద్ద ॥ 


ముంగిటి నిధానమై ముదిత వూ(కొన(గానె 
అంగవించి మాటలాడ వదేమయ్యా 
బంగారుసురటి నీపై చెమటలు విసర6ంగ 
అంగ మెల్ల దురచితి వది యేమయ్యా ॥ ఇద్ద ॥ 


నిండిన సంపదవ3 నలంతి ని న్నంటితేను 
అండ నో రెత్తలే వైతి వదేమయ్య 
మెండగు ఛ్రీ వెంక పేశ మెలుంత నిన్ను( గూడంగ 
యెండ లెల్ల నీడ లాయ నిది యేమయ్యా. 1 ఇద్ద ॥ 28 


శృంగార సంకీర్తనలు 


లలిత 
ఇక నేలయ్య మా మెగమాటలు 
'మొకమొక మెదుటన ముయికి ముయాయ 
సుదతికి నీచూపు సూసకమై చెలవొందె 
కది సాకెచూపు గక నికాయ 
యెదుర నీకు నావెకు నిద్దరి మీచిబునవ్వు 
'వెదచల్లు కష్పురపు విడెము లాయ 
తొయ్యలికి. జేసన్న( దోరణపు(జి,ఎ రాయ 
ఎపయ్యిడ్‌( దొయ్యిలిమాహా మీడుడో డాయి 
యియ్యుడ నాయెడ యయిస్టరి సరసములు 
కయ్యముఎలేని క౦ం-ణదారా లాయి 
నెలంతకు నీమోవి నిచ్చ వొ త్తవిందమ౮ాయ 
పొలంతిమోవి నీవు ఎువ్వము లాయి 
యిలమి శ్రీ వెంక పే3 యిద్దరి మహాఎముఎయి 
కలకాలమును ఉమకు. గాణాచు లాయి 
£255-వ రేకు 3 లంరాభరణం 
మానవుగా మమ్ము నల మగనాలి. జనచేవు 
కానీ కాననే _ఎంకా6 శాలదా 
దక్కె నీష( జాలదా తగు రురుమిణి నీవు 
వెక్కసాన లూటిసని వేసుళలొన్నది 
యొుక్కల మది వాలదా మున్ను డత్రిపుహాంగనల' 


జిక్కిలది వీకటికప్పు న 


చెల్లై నదె వాలదా శైని.సెప “పల్లె న్‌ు 
గొల్లెతలు మానములు ౯ ల్లగాన్నది 
ప్రద చాలదా నరకొసురు(ఉు డచ్చూూన్న 
రం హో 


పెలగు కామినులను( బెండ్రాడినది 
తి ఉం 


౪0 9-5౩ 


[10 


॥1 పల్లవి ॥॥ 


॥ షక | 


॥ ఇక ॥ 


॥ఇ5క ॥ 24 


1 ఎ౦లవి ॥ 
య 


| మాన ॥ 


॥ మాన ॥ 


థ్రీ తాశ్రపాక అన్నహావాష్యల 


అంత నీకు( జాలదా అల పూవులవారింటి 
కాంత నీవు దొడికిన కల్ల ౨నము 
చెంతలం గూడితి నన్ను శ్రీ వెంక పేశ నీవు 


మంతు కెక్కితి. జాలదా మన్నించినది. ॥మాన॥ 2 
సామంతం 
వెజపించ( బోయి మరి వజచినట్టయ్యి ఖమ్మీ 
సెజీ నాతోడి యలుర నీతిగాదు సుమ్మీ ॥ పల్లవి ॥ 


మోనముతో నుండే వేమె ముదిత నీమాట చెల్ల 

నాని నాని మొులచీ( గనక లోలోన 

ఆనకమై నవ్వ వేమె అంగన నీనగవులు 

పూని, నీకుత్తికెలోన వుక్కిపోవు. జుమ్మీ ॥ వెజి ॥ 
భీరత( జూడ వచేమె తెరవ నీకనుమూపు 

కేరి యిమ్ముచాలక కిక్కెరిసీ( జుట్యు 

మారుమోమయ్యే వదేమె మగువ నీమోము కళలు 

'పేరడై వొక్కచోటనె "'పెంటలయ్యీి. జుమ్మీ ॥ వెజి ॥ 
వుసురనే వప్పడేమె వువిద నాకాంగిటిలో 

వుసురు నీచను(గొండ లోడీం జుమ్ము 

నసల శ్రీ వెంకపేపండ నారతిమై మజచేవు 


కసుగామై నీమోవి గంటివడు( జుమ్మీ. ॥ వెజ॥ 16 
మంగళకౌశిక 
మనసుకు మనసే మర్మము గాక 
వినికివలె. దనకు విన్నవించ6 గలనా 11 పల్లవి ॥1 


తలుప్పుళలో తమకము తాన యెరంగ6 డట 
యెలమి( దన్ను. గొసర నేలె నాహ 
కలిమి( జంద్రునిరాక కలువపృవ్వులకును 
తెలిపిరా యెవ్వరైన దినదినమునకు ॥ మన | 


శృంగార సంకీర్త్‌ వలు 17 


తప్పక వరు నెరి(గి తానె విచ్చేయల డట 
యిప్పుడు విలువ నంప నేఠలె నాకూ 
వుప్పతిల్లు( గోవిలకు నొగి వశంంతకాలము 
చెప్పుదురా యెవ్వరైనః జెలఃగి యేంయేంటను * మన ॥ 
దగ్గరి వచ్చినవాడు తానె యెరుంగు. గాక 
యెగ్గు సిసు లిటు దీర్చ నేలె నాకు 
లి లం 
అగ్గమై (శ్రీవెంక పేళ( డాదరించి నన్ను( గూడె 
౧౦ 


నిగ్గు నిలువుకు నీడ నేర్చిరా యితరులు. ॥మన ॥ 27 
వరాళి 
ఏల నన్ను నేర మెంచే వింత కువ్నదా 
చాలు నో విభుండ నీతో. జలము నా కున్నదా ॥ పల్లవి ॥ 


గద్దరి నామొకము నా“న్నులకె పొటి గాక 
సుద్దుల నీచూపు చల్ల ( జో టున్నదా 
బదమె నావదనము పాటలకె కొదిగాక 
నా. టల 
యిద్దివో నాతో మాట తెడ మున్నదా 1 ఏల ॥ 
కొనబు నాచేతులు నాకొప్పు వేట్టనె కాక 
వొనరి నీకై దండ కోపి కున్నదా 
న. 
"పెన(గు నాపొదములు పిరు(దు మోవగ కొక 
ననిచి నీవొర్డికి రా నడ పున్నదా ॥ ఏల ॥ 
సరి నావురము నాకుచాలకె తావు గాక 
సరవి సీకా(గిటికి సం దున్నదా 
కరంగి కూడితి శ్రీవెంంటపతినె నిన్ను 
యిరవైన సీకు నాకు నెర వున్నదా ॥ఏల॥ 26 
హిజిజి 
బి 
ఘను(డవు తెగి కొంకంగ నేల 
ననిచిన కొల(దుల నడవవు గాక ॥ పల్లవి ॥॥ 
3 


థ్రీ తాళ్ళపాక ఆఅన్నమౌచార్యుల 


చూచీ. జూడని చూపులు నీకె 
లోచూపై మదిలో నాకె 
కాచిన మాకులు కమ్మర దమకే 
'మోచిన కొలందుల మా పైనట్లూ 

ఆడియు నాడని అరమాటలె నీ 
కాడణ చిరునగవై వెడలె 
గాడప్పటింటికి కట్టలు గట్టిన 
వేడుక నలుగుల వెళ్లి నయస్లూ 

చిందియు! జిరదని సిలు నీకే 
విందుల కౌ(గిట వగ టాయ 
యిందుస (శ్రీవెంకపేకండ నీనా 
గొందుల చెనకులు గుజు తయినట్లూ 


వరాళి 
ఇంతటిది గావలదా యింతి మైతేను 
కాంఠుని( గళ లంటి కర!(గించె నిపుడు 
అలిగి వచ్చినపతి నలమి కా(గిట న్త్తి 
పలుకుల వినయాలు పచరించ(గా 


సొలసి కోపాన నాంటం జూచె వీభు( డంతలోనె 
చెలియ చెమట గోర జిమ్మె(టో కిన్నులనూ 


మక్కువ మంకులతోడ మాటలాడకున్న పతి 
చెక్కు నొక్కి జలజాక్నీ నేద దేర్చంగా 
వెక్కసము లాడెటి విభుని వదనమున 
పుక్కిటి తమ్ముల మిడి పొలి(తి వాలించెనే 


పంతపు (్రీవెంక పేశు( బడంతి వొయ్య నె చేరి 
అంతరంగ మెల్ల దేర్చి యాదరించ(గా 


రంతుతో రతుల నిబ్బరము చూసె నారండును 


మంతనాన' జ్లొక్కించి మజపించె మేనూ. 


॥ ఘను ॥ 


॥ ఘను ॥ 


॥ ఘను ॥ 20 


॥ పలవి ॥ 
న. 


॥ ఇంత ॥ 


॥ ఇంత ॥ 


॥ ఇంత ॥ 80 


శృంగార సంక్రీర్తనలు [0 


2గ6ఎవ రేకు ముఖారి 


ఇంక నేలఆ సుద్దులు యేరా నీవు 

కొంకుతా నే( గెసరితే కూళతనము రాదా ॥ప 
కానరాదా నీ గుణాంఎ కడునీ మైకొ(క లందె 

మానక యప్పటినె మాటాడే( గాక 

మోనపుగుట్టు విడిచి ముసిముసి నవ్వు నీపై 

నాన(బెట్టి చల్లి తేను నగు(బాటు గాదా ॥ ఇంక ॥ 
తెలియరాదా నీ మోహము తెల్లవారి వచ్చినందె 

అలుగళలేక నీచే విడె మందితి( గాక 

నిలువుకు నిలువున నీ మోహము చూచి నేను 

బలిమి నేసి పెన(గితే( బసురువేయదా ॥ ఇంక ॥ 
యిరవు గాదా నీపంతము యిష్ప్రుడు నన్ను( గూడినందె 

పొరసి నిన్ను బట్టువం( దొగడం గాళ 

అరిది శ్రీవెంకటపతి ఆయము లంటితినిన్ను 

యెరవుగా నిన్నేమనిన యెచ్చు కుందు గాదా ॥ఇంక ॥ 0! 

సాళంగం 

నే దన్ను! గైకోని నేర మిందేదే 

యీదెస( దనమంచ 'మెక్క న్రైతినా ॥ పల్లవి ॥ 
అలుకేదె జఎకేదె ఆకెయింటనుండ నన్ను 

సౌలసి చూచిన మారుచూడనా నేను 

యెలమి( గోప మిందేటి దిద్దరు ముచ్చటలాడ 

వెలినుండి యిన్నియును విననై తి నటవే ॥ నేంద ॥ 
కుచ్చితపు సణ( గేది గొణ( గేది నాయందు 

నచ్చు! దనమోవి చూచి నవ్వ నైతినా 

కెచ్చురే(గి కపటాలు గిపటాల కేది యెడ 

రచ్చ దననేంత లెల్ల మెచ్చ న్రైతినా ॥ నే(ద ॥ 


ల 


ఫ్రీ తాళ్ళపాక అన్న మాచామ్యుల 
వేస పేది వో పేది వింతచెలి విడిపించి 
గోస నాసచేసి తన్ను( గూడనా నేను 
లాసిన ్రీవెంక పేళు లాగు లెల్ల గను(గొవి 


యాీాసడముదీఠ వుర మెక్క వైతినా. ॥ నేంద॥ 02 
రూ 
కాంబోది 
ఆయ నాయ. దోయ. జటోయ నల్లనాండె వీ 
చాయల సన్నల పొంద చాలునయ్యా ॥ వల్గవి ॥ 


వెన్నెలలు వేం డె(డ?) నుచు విసరించుకొనె నాపై 

కన్నుల నవ్వులు చల్లి కాంక రేంచేవు 

పన్ని వృురినివ యంయపై నుడుకు చల్లి నట్లు 

యెన్న మాతో మేకు నేసే విక నేలయ్యా ॥ ఆయ ॥ 
పాయము వేంగవి యిష్టె బడలివుండె నాపై 

నీ యడమాటదూట లేల యె త్తేవు 

చాయల వేయిటిమీంద జవ్వాదికొమ్మురీతి 

అఆయములు సోకించే వవృనయ్యా 1 ఆయ ॥ 
సరసాలు వాడె (డ?) నుచు సారెకు మొక్క. ననుచు 

మురిపెము (పు?) గో రేల మోపే వయ్యా 

గరిమ ,శ్రీవెంక కేశ కరుణించి మెచ్చినట్టు 


కరగి కూడితి నన్ను( గత లేలయ్యా. ఆయ 4 8 
సాశంగం 
ఇంతుల నెంత దూరునో యింత కవుడె 
యింతట రానమ్మ మెచ్చు నింత కవుడె ॥ పల్లవి ॥ 


యిది వచ్చి నదెవచ్చి నింతి యని యాసాప 
నెదురుచూచు( బళి వింత కపుడె 
వెదవీడనితురుము వికువ ముడువ ఐప్టె 
హృదయ మేమౌనో పతి కింత కవ్యడె క ఇంతు ॥ 


శృంగార సంకీర్తనలు 


పొంది యెవ్వరు ముందర బొలసిన నీవె యనిశ్న 

యెందు నిన్నె పేరుకొను నింత కప్పడె 

ముందు నీపయ్యడకొంగు మూయాం దియ్యనె పప్టై 

క! 

యెందరి నంపునో ప్మైపే నింత కప్పడె ॥ ఇంకు ॥ 
నిన్ను. దలంచి తిలంచి నిద్దిరించి కలలోన 

టెన్నంగం గాంగిటల గూడు నింత కప్పుడె 

ప నై 

పన్నిన శ్రీవెంక పేళు. బైకొఎ కూడితి విష్లై 





యిన్నా ల్లీటుల! గాదు యింత కపుడె ॥ ఇంతు ॥ 04 
ముఖారి 
బొనో కాదో నీ వాన తీవయ్య 
పూని వేరొకటి యింక బోలదయ్యా ॥ పల్లవి ॥ 


చంచలము నాచూపు చంచలము నీగుణము 

యెంచె ని వే మగేవొ యెరంగమయ్య 

ముంచి నా గుబ్బలు రాయి మొగి నీగుండె రాయి 

ఆంచల నాకిడ నిమి యాడుకొనేవయ్యా ॥ బొనో ॥ 
చిగురు నా యథరము చిగురు నీచిత్త మదె 

తగెం దగ దంమ కేమి తలవయ్య 

నగవు నా మోమెల్ల నగుందాటు నీచింళత యీ 

తగవు చెలులతోడ తరి జెప్పవయ్యా ॥ బానో ॥ 
లే(ంత నాకు( గొనగోరు లే;త నివయసు గడు 

యీఃతలు మోతలు నింక నేలద్వూ 

ఘాతల శ్రీవెంక కేశ కదిసి కూడితి నన్ను 

యీాతల నిద్దరిభావాలేక మాయనయ్యా ॥ బొనో॥ 80% 

మధ్యమావతి 

ఆయము లంపే యారచికత యిది 

చాయల సన్నకు చలి యింక నేదయ్యా * పల్లవి ॥ 


లి థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మూయక మూసిన ముత్యపుమొగడలు 
మోయక మోచే మొదరేదే 
పూయక పూచిన పున్నమవెల్నం 
పాయక కానే బయ లేదయ్యా 
పుట్టక పుట్టిన పొది జర్క్మవ లవి 
మెట్టక మెప్టే మేరేదే 
పెట్టక పెట్టిన పెను మేఘమునకు( 
బట్టిన చోటను బలు వేదయ్యా 
పారక పారిన బలుతీ( గెలరును 
ఆరితేర నిక నపదేదే 
యీరీతి శ్రీవెంక పేశుండ నే నిన్ను 
గోరి కూడితిని కొద యేదయ్యా 


27వ రేకు హిజ్జిజి 


జలముల! బాసిన జలజాప్పునిచే 
జలజము నొగిలిన 'చందందబాయ 

చక్కని యీపతి నతి( బెడ్ర(బానిన 
వెక్కసపు మనసే వేండాయ 
చెక్కు. చేతితో. జింత్తించిన నది 
అక్కట మవనుని యదిదంబాయ 


రమణి పతికడకు రాక నిలిచినా 
తమి నీట్టూర్చులు దగులాయ 
తమకంబున సతి దలపోయంగా 
భ్రమసి చూచురెప్పలు గొప్పాయ 
యింతలో నిద్దరి కెడ మాటాడంగ 
అంతట వీనుల కాసాయ 
యంతయు శ్రీవెంక కేశ్వరు. గూడంగ 
యింతేసి యిందా(క నేమేమోఆయ 


॥ ఆయ ॥ 


॥ ఆయ ॥ 


॥ ఆయ ॥ ౧6 


॥ పలవి ॥ 
గ 


1 జల ॥ 


॥। జల ॥ 


॥;జల॥ 0? 


శృంగార సంకీర్తనలు 


దేసాళం 
ఏడ కేడ యెంచి చూచి మెజంగవపే 


కూడునా కపటములు (ల?) రూటము లెందై నను 


మోమువంపు( గోప మేడ ముసిముసి నవ్వు లేడ 
యేమే యెంగలు వెన్నెల కెనయునకే 


ల్లిశ్ర 


1 పలవి ॥ 
గ్ర 


దోమటి నొట్లివి యా(యే)డ కొంగిచూపు లివి యా(యే?)% 


సామై నల్ల వేండియును. జలువయు. గూడునా 
అంటితే( బెనంగు లేడ అందులో. గొంకు లేడ 
జంట గారములు దీపు జవు లౌనపే 
బంటు బంటు పంత మేడ బాస లెచ్చరించ నేల 
వొంటి( జీ(కటి వెలు(గు వుండునా యెందైనసు 
అవ్వలయి వుండ నేల అద్దములో సన్న లేల 
దవ్వులు జేరువ లొక తారుకాణపే 
రవ్వల (శ్రీవెంకట్మాదిరమణు(డనె నిన్ను 
యివ్వల. గూడితి నింక నెర వౌనపే. 
వరాళి 
నీట ముంచు పాల ముంచు నీచిత్త మి6కను 
యీటగు నీపతిభావ మిది గలది 
తప్పక చూచు( జూచు తలవంచు నంతలోనె 
వుప్పతిల్ల ( బులకించు నుస్పు రనును 
కష్పురగంధి నీవు( గదిసి కూడిన కా6క 
చెప్పరాదు విరహము చెంతల నీపతికి 
చిన్నందోవు నంతలోనె చెలులపై( గోపగించు 
కన్నచో వెదరు మేనం గప్పు కప్పును 
కన్నెరొ విభుండు నీవు కళ లంటినదా(క 
మిన్నక చింతాజలధి మీరరాదో యమ్మ 


॥ ఏడ ॥ 


॥ ఎడ ॥ 


॥ ఏడ ॥ 88 


॥ పల్లవి || 


॥ నీట ॥ 


॥ నీట ॥ 


ల( 


థ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


దుద్దు లెంచుకొను లోలో పోనరించి కల్ల పడు 
అద్దివొ శ్రీవెంకపేశుం డాడ నాడనె 
వొద్ధిక్రై నీ విటువలె వొనగూడి వుండుదా(క 
చద్దికి వేడికి వెదచల్లు లాయ వలపు 
రామక్రియ 
సీవు బడలితివి నేను( జూచి బడలితి 
కొవించి నమ్న మరి కలసేవు గాని 
చెదరె. గస్తూరిబొట్టు చేత దిద్దకొనవయ్య 
అదన నిట్టూరుపులు ఆంపవయ్య 
వదలె తురుముగొంత వడి( జక్క_( బెట్టవయ్య 
పదరి వెనక మాతో బొపసేతు గావి 
కడు( బులకించె మేను కస్పవయ్య పచ్చడాన 
జడిసీ. జెమటలు విసరుకోవయ్య 
చిడియ! గెంపులమోవి చేత మూసుకొనవయ్య 
నిడివి నిజము మాతో నెరసేవు గావి 
గందపుబే(ట్లు రాలీ కా(గిలించుకొనవయ్య 
విందుల పొందుల (శ్రీవెంక కేశుండ 
కందువ నాకూట మిది కడదంటా (భమసితి 
పొందితి విప్పుడు యింకా( బొదిగేవు గాని. 
సామంత౦ 
ఉదయించె నత,డు నీ వుదయించ వేలయ్య 
మదిరాక్షీ. గూడి యిట్టె మవ్నించవయ్యా 
జలజబంధు( డత(డు జలజొకివదనప్ప 
జలజబాంధవు(డవ్ఫ సరుస వీవు 
ఆలరి నాకాశమందె యకవికి విహరించ( 
గలికి నడిమియాకస మిదె నీకు 


॥వీట4 00 


॥పలవి॥ 
ళం 


॥ నీవు ॥ 


॥ నీవు ॥ 


4 వీవు ౪ 0 


॥ఉదజణి 


శృంగార నంకీర్తనలు 


చీంకటివై. రి యతడు చెలియమనసులోని 
చీ(కటివై రివి నీవు చేచేతనే 
ఆ(క జక్కవల! గూర్చు నత(డు నీవీడనెతె 

య్‌ 

కొక చనుజక్క వల! గలప(గ వలదా 

దినరా జత(డు భూమి( దెరవపాలికి నీవు 
దినదినరాజవు తేజమునను 
ఘను(డ (శ్రీవెంక పేళ కాంత( గూడితివి నేండు 


గనిమై యాతడు సూర్యకాంతమున గూడెను. 


సొమంతం 

పూవక పూచిన వెల్లా( బూ(పలయ్యినా 
చేవదేర దగ్గరక చింత లెల్లీ. దీరునా 

రేపు నవ్వుదువుగాని రేయి నాకొం గంటకురా 
దాపుల సరసముల! దని వయ్యినా 
తీపుసీరువట్టుగొం చె శేటనేయి మందవృనా 
పైపె( గలయక యీపవ్చిచేంత లేలరా 

యిచ్చక మాడుదుగాని యియ్యకొంటి( బో పోరా 
గచ్చుల వినయములు గాకమానీనా 
మచ్చిక నా(కలివేళ మంచి విరు లింపవునా 
హెచ్చినరతుల( గాక యిం వల్ల నేమిరా 

అవ్వల మొక్కుదుగాని అంతే. నేయకురా 
రవ్వ నిన్ను( జేయక నా రా(పు వాసనా 


యివ్వల (శ్రీవెంక పేళ యింతలో( గూడీతి నన్ను 


దవ్వులే చేరువ లాయ! దలపో(త బేలరా. 


శీరగి=వ రేకు సామంతం 


ఎందు కెందు( టోలిచేవె యింతి వోరి 


అందుకె కాదా నీయడీయాసలు 
| 


ల్‌ 


॥ ఉద ॥ 


॥ఉద॥ 4! 


॥ పలవి ॥ 
ళం 


॥ పూవ ॥ 


॥ పూవ॥ 


॥ పూవ॥। 42 


॥ పలవీ ॥ 
ఉం 


వ్య 


థ్రీ తాళ్లపాక ఎన్నమాచార్యుల 


పాదమున నే నిజ్దై బయలుచిమ్మిన నీవు 
వాదుకు వచ్చే వేమె వనితా 
యీదెస నెంచి చూచితె నిటువంటి బయళలెనా 
గాదిలి నడు మవుత కానవా నీవు 

దాపున( దామరమీ(ద( దమ్ముల ముమిసితేను 
కోపగించుకొనే వేమె కోమలి 
పో పో ఆతామరనెపోలిన నా నెమ్మోము 
చూప్పలు గలుగు నన్ను జూడవా నీవు 

అద్దము మెరు(గు వెష్టేనని గోర నంటితేను 
గద్దించే విది యేమే కలికి 
నిద్దపు శ్రీవెంక పేళ నీవు నవ్న( గూడికివి 
అద్దపు నాచెక్కు లిస్పుడవి చూచెణ(గవా 

శుద్ధవకంతం 

నే సతము గాక నీకు నీవు నేను. గలదా 
యీసులేని పిభుండ నీకివి సతమా 

మంతనపునీ వొట్లు మాట నే నాడినదా(కా 
చింతలసి సిగ వొంటి. జిక్కినదా(కౌ 
వంతప్పు నీబిగువు నే( బచ్చి సీశఎనదా(కౌ 
అంతటి మీ(దట నీకు నవి సతమా 


అలుకలు( జలములు ఆయము లంటినదా(కొ 
బలిమి సరసము నే( బై కొనుదాశా 
తల(పు నీగుట్టు నే దప్పక చూచినదా(కా 
అలరి యంతటిమీ(ద నవి సతదూ 


కన్నుల నీమొక్కులు నే. గా(గిలించినదా(కా 
మిన్నక రతులు నే మెచ్చినదా(కా 
మెన్న(గల ్రీవెంక'పేశ నిన్ను. గూడితినే 
అన్నులకడలపొందు లవి సతమా. 


॥ ఎందు ॥ 


॥ ఎందు ॥ 


॥ ఎందు ॥ 48 


॥ పలవి ॥ 
ఉం 


॥ నేస ॥ 


॥ నేస ॥ 


॥ నేస ॥ 44 


శృంగార సంకీర్తనలు 


ముఖారి 
ఇందు నందున యింతిపోలికలు 
విందుల విభునికి వేడుకలాయ 
వెడ(గు( దీగెలను విరులపరిమళము 
పడ(తిమాటలన.( బరిమళము 
బడి( గనకమునకు( బదారువన్నెలు 
సుడిగొని వనితకు షోడశకళలు 
కులికి సురతరువుపామ్మున। బూంపంఎ 
పొలింతికుచంబున( బూ6వలు 
వెలయు వశంతపువేళన చిగురులు 
చెలిపాదములను చే(గ చిగురులయ 
సౌంత జలనిధుల( చొడమ దామెరలు 
కాంతకరములతె కమలములు 
యింతట శ్రీవెంక పేజండు గూడంగ 
కాంతరతుల కివి కదంబమాయ 
లలిత 
విచ్చేయవయ్య నీవు వేగమె యింతటనైైన 
తచ్చి యిన్నియును సరిదా(3( గదవయ్యా 
యింతి మనోరధములు యెంచరాదు పంచరాదు 
కౌంతు(డ నీకురులు లెక్కకు రానట్టు 
పొంత నాకె తలపో(త( బుట్టినవిరహములు 
వింతగా నీశిరసున వెె( గచవయ్యి 
చెలి చింతాలత లివి చిక్కులాయ జీర లాయ 
'కెలన నీరేకలు మై గరలినట్టు 
అలరి యాకె మవనానలపు(బొగ లెల్లాను 
కలికి నీమేన( జుట్టుకొనె. గదవయ్యా 


ల? 


॥ పలవి ॥ 
న్‌. 


॥ ఇందు ॥ 


॥ ఇందు ॥ 


1 ఇందు ॥ ॥5 


॥పలవి ॥ 
ఉం 


॥ విచ్చే ॥॥ 


1 విచ్చే | 


28 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సతికరములు నీసమరతుల( బెన(గె 
రతి నీచూపులు మేన రానైనప్టు 
యితవైై (శ్రీవెంకపేళ యిన్నిటా మీయిద్దరికి 
సతమైన వలప్పులు జట్లాయ నయ్యా. 
శంకరాభరణం 
నిన్ననె పెండ్లి నాకు నేండు నీకు 
తన్ను6 దాన సమకూడె దైవము మెచ్చితిరా 
మిక్కిలి మోహము నాకు మే(టి రాజసము నీకు 
నిక్కి చూపు లెల్ల నాకు నిండు. బరాకు నీకు 
మొక్కుల మాటలు నాకు మోనప్పుగుట్లు నీకు 
తక్కక నేసినయట్రి దైవము మెచ్చితిరా 
విరహప్పు(గా(క నాకు వెన్నెల నవ్వులు నీకు 
సరసపు( దమి నాకు జంపులు నీకు 
'పెరిగె యాసలు నాకు వీరపు బిగువు నీకు 
దరిమై గడించినట్టి దైవము మెచ్చితిరా 
విగువు(గా(గిలి నాకు పెను(జెమటలు నీకు 
జిగిమోవి( దేనె నాకు జీరలు నీకు 
పగటు శ్రీవెంక'పేశ పైపయి( గూడితి మిస్టై 
తగు( దగు నిన్నిటికి దైవము మెచ్చితిరా. 
బౌళిరామక్రియ 
ఏమాట కేమా(ట యెంత కెంతరా 
యీామాటపె యాడవె నీ వింకా నొకమారు 
ఆఅంట(గాక వున్నదాన న ట్టైవుండరా 
అంపెన నీ చూపులున న్నంతక తొల్లె 
అంటువాయ! జెమట నీరాగవా నీవు చి 
ట్టంటు సీచేంతలయ నామై నంటవలదా 


॥ విచ్చే ॥ 486 


॥ పల్లవి ॥1 


॥1 నిన్న ॥ 


॥1 నిన్న ॥1 


॥ నిన్న ॥ 47 


॥ పలవి ॥ 
లం 


॥ ఏమా ॥ 


శృంగార సంకీర్తనలు 


తలపట్టుతో నుందాన దగ్గరకురా నా 
తల పళ్లై నీ మీందం దగు లాయనే 
తలపోంత పేరు నీమై. దలకొనదా 
తలపడి మేను మేను( దడ(బడవలదా 

కన్నుల నిద్దుర వచ్చీ! గా(గి చేలరానీ 
కన్నుల సన్నతె కావా కందువ చెప్పె 
నన్ను నిస్టై శ్రీవెంకటనాధ కూడితి 
క్‌న్నరొ యిష్టై రతుల( గరగించవలదా 

2006వ రేకు ముఖారి 

విభునికి నీమా పె విన్నవించరా 
సభల దూరపు పేర్లు జలధుల( గూడవా 

దవ్వులనుండితే నె దగ్గరి వుండుట గాదా 
దవ్వులనుండిన తన్ని( దలంచం గదే 
దవ్వుగాదా సూర్యునికి ధరణి. దామరలకు 
దవ్వుల పొందులె కడు దగులము లాయస 

ఆకడి మో మైతేనె యీకడి మో మొత గాదా 
ఆకడ దనదిక్కు మో మైతినేం గదే 
ఆకసప్ప మొయి లేడ అడవినెమలి యాగ 
దాకొన వింతగుచూపు తరితీపు దాగే 

ఆసమాట లాడితేస అండకు వచ్చుట గాదా 
వాసి నే( దనకడకు వచ్చితి! గదే 
యీసులేక శ్రీ వెంక పేశు. డేడ నే నేడ 
వేసరక కూడితిమి వింత లెల్ల జేరెనే 

లలిత 


వ్ర 


॥ ఏమా ॥ 


॥ ఏమా ॥ 48 


॥ పలవి ॥ 
నర 


॥ విభు ॥ 


॥ విభు ॥ 


॥విభు॥ 40) 


ఇందు కేమె అందు కేమె యింతలోనె య(యె7)రవౌనా 


అందప్పు( జుట్టాల మౌత అందరు నెర(గరా 


1 పలవి ॥ 
ఉం 


80 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వొదనుండవలెనా చొక్క టె తాను నేను 
౧ స 
యిద్దరము నున్న నేల యేకమె కాదా 
సుద్దముగ మోము మోము( జూడవలెనా యెదుట 
కొద్దిచంద్రునందు 'రండు గూడవా మాచూప్పలు ॥ ఇందు ॥ 


మాటలాడవలెనా నోమాటలు( దనమాటలు 
గాంటపు ఆకసమందు( గలసీ( గదె 
చోట నిజ్టై మేను మేను సోంకవలెనా తన్ను 
నాటి సోంకినట్టి గాలె నన్ను సోంకీం గదవే ॥ ఇందు ॥ 


కలయ(గవలెనా కందువ మామనసులు 

గలపిన చిత్తజు( డొక్క(డె రఠర్‌దె 

యెమి శ్రీ వెంకపేశు( డిం3లో విచ్చేసి కూడె 

పలుకు( బంతము నొక్కపాటాయ' గదవే ॥ ఇందు ॥ 50 

ముఖారి 

ఓపో అదేమోయి వో బొవ యింక 

వోపనంపే( దోవునకు వో వో మరందలా ॥ పల్లవి ॥ 
వొరనే వదం బు వో బావని (న్ఫన్ను 

వొరసీ( బో సీకుచాతె వో మరందల 

వొరకు నెత్తుకు సరి వో బావ నీవె 

వొర తొమ్మిది చాంచేవో వో మర(దలా ॥ ఓపో ॥ 
వొగరులాడే వోయి వో బావ నీకు 

వొగరు మోవిచిగురు వో మర(దిల 


వొగరు( జిగురె చేంగ వో బావ అదె 
వొగి( బిసికితే. బసురో వో మరందలా ॥ ఓపో ॥ 


వొంటి దగ్గరే వోయి వో బావ నాకు 
నొంటి గాదు నీ వుండ(గ నో మర(దిల 
గొంటవై (శ్రీ వెంకట్నాది. గూడితి బావ మన 
కొంటి నేల తమా(టలో వో మరదలా. ॥ఓపో॥ 5! 


శృంగార సంకీర్తనలు శ్రి! 


హిందోళం 

ఎంచ నిన్నిటికి లోనయితి(గా నేను 

అంచెల( దల(చుకొం టె నరుదయ్యి నాకు ॥ పల్లవి ॥ 
రేసు వెన్నెల య(యె7)౦డ కోరిచెంగా నాతనువు 

ఆనల నా ప్రాణవిభు( డాతని( దాసి 

వోసరి నిట్టూర్చుగాలి కోపె(గా నామనసు 

గాసిలి యీతని తమకపువేళను ॥ ఎంచ ॥ 
విరహానలము చొచ్చి వెళ్ళెంగా నామనసు 

సరుగన( బకితోను సారె నలిగి 

పొరి. గన్నీటివజద( దోక వచ్చెంగా నాచూపు 

గిరవై చింతల ముని(గిన వేళను ॥ ఎంచ ॥ 
వుమ్మల మోనాన( బతికుందెంగా నా నగవు 

అమ్మరొ యాతడు మాటలాడినదా(కౌా 

నెమ్మి( బరవళములో నిలిచె/గా నామువము 


కమ్మర శ్రీ వెంక పేశుకా(గిట యీ వేళను ॥ఎంచ॥ 62 
వరాళి 
ఏమౌత నెజంగ నీ వేమనేవె 
సీ మన సాక్కటాయ నీవే నేనూ ॥ పల్లవి ॥ 


కొప్పు గడు వెడ జారె గుణము తేటలు దేరె 

యిప్పుడు చెలియ నాతో నేమనేవె 

రెప్పల ముత్యాలు గారె కప్పి చెక్కు చేయి చేరె 

చెప్పినబుద్దులు వింటె?) టి( జీ([6టె వెలుంగు ॥ ఏమౌ ॥ 
నిలువురా(కల గాంగ నిట్టూర్చు గడు రేంగె 

యెలు(గెత్తి నీవు నాతో నేమనేవె 

వలపులు దల కెక్కె వా(డి కుచముల కెక్కైె 

చెలియ నీ పూ(కొంటి(టె?) చేవె చిగురు ॥ ఏమౌ ॥ 


, ౪0 9-౬4 


రి థ్రీ తాళ్ళపాక అన్నపూచార్యుల 


చెదరి పయ్యెదజార సిగ్గులు 'నెలవి( గా౦6 
యెదు రెదురనె చెలి యేమనేవె 
యిదివొ శ్రీ వెంక పేశు( డిబువర్చి నన్ను! హవె 


సదమదమైతి రితిచలమె ఫలము ॥* ఏమొ ॥ 58 
ఆహిరి 
ఏల జోలి. బెప్టెనే నిన్నిందా(కొను 
వోలి నీ కెదురు చూచుచున్నా(డ నేను ॥ పల్లవి ॥ 


యేమినేసీనె చెలి యింతి నీ వే(గెటివేళ 

యేమె నీరాక కెదు రేతెంచెనా 

ఆమాటలెల్ల సీవు ఆకె కెటి(గించితీవా 

యేమని చెప్పుమనెనె యెడమాట నాకు ॥ ఏల ॥ 
బౌనె నావుంగరము ఆకె వేల నున్నదా 

మానిని నామేలు నీతో మది నెంచునా 

తాను వచ్చే ననునో యీతరి నన్ను రమ్మనునో 

పూని తన (వాలాకు ప్పత్తించెనా ॥ ఏల ॥ 
సతిమా(ట కింటివారు సమ్మతించి వుందురా 

అతివ నీ మఖ(గపన నది యెవ్వరె 

యితవైన శ్రీ వెంక పేపండ న్రైనందుకును 


సతి నన్ను( గూడిన ది సఫలము లాయ. ॥ఏలః 54 
200వ రేకు భూపాలం 
నిండు సోబనము నేండు నెయ్యపు దంపతులకు 
మెంగుగ నారతులెతత్తి మీ(ద నేనచల్ల రే ॥ పల్లవి ॥ 


కట్టుండు కలువడాలు ఘనమైన తోరణాలు 
గట్టిగా. బట్టణము సింగారించరే 
కిట్టి రుక్మిణి దేవి గృష్టుండు పెం్లాడీ వచ్చె 
పెట్టు డిందరికి నేండు పెండ్లీ విడేలు * నిండు ॥ 


శృంగార సంకీర్తనలు 838 


నడ” సోబనాలు ప్తెపైనె 'పేరంటాండ్లు 
యూశాడనక గా రేంగించ పే 
జొడతో వాయింవరె పంచమహావాయిడ్యాలు 


యీడనె 'పెండ్రికట్నా లియ్యిరె యిద్దరికి జ నిండు ॥ 
పొత్తుల విందులు దెచ్చి బువ్వమున నిడరే 

వ! 

హత్తి తి గంధాక్షత లీరె అందరు నేండు 

ని _త్తమె థ్రీ వెంకట్నాది నిలయు6 డీ కృష్ణుండు 


తత్తంన నీకెం గూడె దగ్గరి 'వేవించరే. జనవిండు॥ 55 
రామ(క్రియ 
ఇంతట నినై విచ్చేసి యింతి. గూడిజే( గనక 
వంతుకు నిన్ను జాణడేవర వనవచ్చును ౫ పల్లవి జ 


తనలోనె తలపోసి తప్పక చూచేవేళ 

వనితను దేవగన్య యనవచ్చును 

పనివి నిన్ను( దలంచి పాటలు వాడేవేళ 

అనుగు గంధర్వకాంత యనవచ్చును ॥ ఇ౦0త ॥ 
చలపట్టి విరహాన జలకేళ సేయు వేళ 

అ౨ివేణి నాగకన్య యనవచ్చును 

చటవకు( జంద్రకాంతశిలపై ( బొరలువేశ 

అఆలక5న చంద్రకన్య యనవచ్చును ॥16౬05ర జ 
ట్రై చెంకి కేశ నీవు చెలియ! గూడిన వేళ 

ఆవటించి నిజలక్ష్మి యనవచ్చును 

వోవల నీ సౌమ్ములలో వురమున మోచువేళ 

దేవి యలమేలుమంగ దిష్ట మనవచ్చును. = ఇం ॥ 56 

పొడీ 

చెజ(గుమాసినసుది చెప్ప-జాల కుండేవు 

యెఅంగము వై దప్పు చెందు షూచునో ౫ పల్లవి జి 

క్‌ 


! 


థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చెక్కుచేతితో నీవు సిగ్గువడి నవ్వేవు 
చొక్కపు విభుండు నిన్ను( జూచె నంటాను 
తక్కక యాతడు నిన్ను దగ్గరి పై జెయి వేసి 
యిక్కువ లంటినప్పుడు యేమి నేనేవే 
కాలిమీ/ద( గాలు వేసి కడు( దల వంచేవు 
ఆలరి కేలికిని రమ్మునె నంటాను 
కోలుముంద్రై యాత(డె గొబ్బున దగ్గరి వచ్చి 
కేలు. గేలం బెనచితె కిందు పడేవా 


సరిలేని తమకాన జలకేళ నేసేవు 
అరిది శ్రీ వెంక పేళు( డంటీ నంటా 
గరగరికల నిన్ను( గలనె నాత( డై 
అరయఃగ నంటుముట్టు లవి దీరె. గదవే. 
ఆహిరి 
తరవాతి పనులెల్ల ( దగవాయ(గా 
యెరవు సతము నేసీ నే మందునే 
కుప్పలుగా( దన్ను దూరి కోపగి.చె య.దులో( దా 
తప్పు వట్టీ నిది లెస్స తగవాయ(గా 
చెప్పనేల రాళ్లచక్క(జేఎ మలిగం గ్లేరీ 
ణా గూ 
నిప్పు డిళ్సై నే నిందు కేమందునే 
టబ 
పూని తన్ను నేర మెంచి బుద్ది చెప్పె యందులోను 
తానూ బుద్దులు చెప్పీ దగవాయ(గా 


ఆని కస్తూరి నల్లి నంటె( దెలుకపిండి 
యీ నెపొన న్సనంటె *మందునే 


చెమరించీ తొలమని చేఎనంటి తోయ/బోతె 
తమకాన గా(గిలించీ, దగవాయఃగా _ 
సమరతి నన్ను( గూడె సరి శ్రీ వెంకటపతి 
యిమిడె సంతనముల నేమందమే. 


॥ చెజు॥ 


॥ చెట ॥ 


॥1చెజ 15? 


॥ పలవి ॥ 
న. 


॥ తర ॥ 


తర ॥ 


॥1తర॥ 566 


శృంగార సంకీ ర్రనలు 
అలి 


(శ్రీరాగం 
తగు( దగు నీకు నాకు. దలవయ్యా 
తగవు లగవులాయ దమకించకు వే 
మొఅఃగి కన్నుల నీకు మొశ్కేమయ్యా వో 
తెణవ నే/ గన్నులనె దీవించితినే 
వెజగంది మోవి నీకు విందు చెప్పే( దో నిన్ను 
జఅసినే గుక్కి ల్లి ( జివిగాంటి( దో 
'ెలబుచు నా కోరికల( బిలిచేనయ్యా చేను( 
బలుమారు నాలోనె పలికితినే 
మెలంగి ని న్నాకవేల(+?) మెచ్చేనయ్యా 
నలువంక నెఐవుల నవ్వితి నేను 
పెంపుడుంగుచాల నిన్ను. బెద్దనేసి దో నే 
నింపుల రతుల ని న్నచ్చరించేనే 
గుంపెన శ్రీ వెంక పేళ కూడితిమయ్యా నిన్ను 
దింపక నా వురమున దిష్టము మోచితినే. 
కాందోది 
చేతన్తైనపాటి నేవ సేయుదు( గాక 
ఆత లీతలి పనులు అవి నావశమా 
గచ్చుల నీ మన సిటై కరంగించం గలం గాక 
నచ్చు సీ చెమట మాన్స నావళమా 
పచ్చిగా సీమోవిట(ది బట్లు 'మోపట' * గాక 
లచ్చన గులుతు మాన్స లాగుల నావళమా 
చేరి నీ సిస్టులు దేర జెయి వేయ(గలం గాక 
నారు( ఒలకలు మాన్న నావళశమా 
సారె నీ మోము నేను చక్క జూడంగలం గాక 
యేరా నీనవ్వులు మాన్న నివి నావశమా 


8ిగ్‌ 


(1 పల్లవి ॥॥ 


1 తగు ॥ 


1తగు॥ 50 


॥ పలవి॥ 
ఉం 


॥ చేత ॥ 


॥ చేత ॥ 


86 థశ్రీశా శ్లపాక అన్నమాచార్యుల 


అంటి విన్ను గా(గిటిలో నంయించ(గం గాక 
నంటు నీ విట్టూర్చు మాన్ననావశమా 
జింటవై శ్రీ వెంక పేశ సరుసం గూడితి విట్టి 
'వెంట రాకు మని మాన విభుండ నావళమా. 

261వ రేకు ముఖారి 

దూరలేను పోరలేను వొమ్మి దన్ను( జేయలేను 
మోరతోపుందనముల మోనమెచాలు 

త్‌ _త్తరించకురె పతి తా.- నన్ను వలపించె 
చిత్తము వచ్చినయ జై సేయనీ(గదె 
మెత్తినది మీందు దనకె మేను( [బ్రాయమును 
మెత్తమి నా కి,కమీంద మోనమెచాలు 

పిలువకురె మీరు పెండ్డ్లాడె నను( చొల్లె 
వలసి నప్పుడు రానీ వరుపకును 
పలికితి. దనదని [ప్రాణమును మానమును 
ములువా(డి చెక్కుచేతి 'మోనమెచాలు 

కక్కస పెట్టకురె కమ్మర విచ్చేనెం దానె 
మక్కువ గలుగుపాటి మన్నించనీవె 


అక్కున శ్రీ వెంకటేశు. డావరించి నన్ను(గూడె 


మొక గ్రారాన నాకింక మోనమెచాలు. 


కేదారగౌాళ 
ఎరవె సతము చేవె నేంటికొ కాని 
తరుణీసింగార మిది తలపోయరే 
గరిమె మెరుంగు(బోండిగాన కొప్పు ఘనమాయ 
విరులు ముడిచె యి దేవిధమొకాని 
సరి సింహమధ్యగాన శై లకుచము లమరె 
గరిమ బయ్యద నేల కపష్పీనొ కావి 


॥చేత॥ ౧0 


॥ పలవి ॥ 
క. 


॥ దూర ॥ 


॥* దూర ॥ 


॥4దూర॥ 6! 


॥పలవి॥ 
ళల 


ఇజఎర| 


శృంగార సంకీర్తనలు 


కాంత చంద్రముఖిగాన కలవున్ను లమం 
చెంత( జీ(కటిచూ పేల విష్మునా కాని 
బంతి వజవచంతి గాన పగడిపుమో వమళ 
పొంత( గమ్ములాన నేల పొదిపీనొ కాని 

పసీ(డిపతిమగానపదారుగళల మించె 
యెసఃగె. దెల్లనినవ్వు లేడవా కాని 
కొసరి (శ్రీ వెంక కేళు. గూడె నింతలోన నీకె 
అసముదించని ఆస అది యెంకొకాని 

ముఖొరి 

ఇంక నేల వేగిరము యింతలోనిపనిక(గా 
తెంకి నే పానుపుమీ(ద దిద్దుకొనే. గాని 

అంతనీవు దగ్గరకు ఆయములు సోంకీని 
పంతపు మాటాడకుర పచ్చి రే(గీని 
కొంత నీవు నవ్వకురా గుండె గడు రుల్లురనీ 
మంతనాన నీ పగటు మందలించ. గాని 

తప్పక చూడకురా తనువెల్ల( బులకించీ 
చిప్పిల. బెనంగకురా చెమరించీని 
కప్పకుర పచ్చడము కడు సిగ్గు ముంచీని 
చెప్పగల సుద్ది రేయి చెప్పే గాని 

బొమ్మల జంకించకురా పొరి నాకు చాలురా నీ 
తమ్మ మావి మోపకురా దప్పి దేరీని 
చెమ్మగిల( గూడితివి శ్రీ వెంక పేళ నన్ను 
సమ్మతించ నీగుణము చలి వాపే( గాని 


రామక్రియ 
నీకు నీకె తెలుసుకో నీ సుద్దులు 
నాకు బొద్దు నేసి నవ్వు నవ్వ దగునా 


॥ ఎర ॥ 


॥ ఎర ॥ 82 


(1 పలవి 11 
యర 


॥ కంక ॥ 


॥ ఇంక ౪ 


॥ ఇంక ॥ 608 


॥ పలవి ॥ 
టి. 


ల! 


థ్రీ తాళ్ల పాఠక అన్నమావార్యుల 


కూడనన్న మానదు నాగుణ మేమొకాని 
ఆడ నీ చేంతకు నిన్ను నంట( దగునా 
చూడ నన్న మానవు నా చూపు లేమొ కాని 
వొడికెనీ మోముని క్కైవద్ద నుండ దగునా 
విన నన్న మానవు నా వీనురేమొ కాని 
కొనబు నీ మా(ట లూ కొన( దగునా 
నిను. బేరుకొన నన్న నిలువము నా నోరు 
'పెన(గిని న్నీడకు( దబిలువ(గ6 దగునా 
సోంక నన్న మానదు నాసోగ మే నేమొ కాని 
పైకొని నీ పచ్చి మందం బచ్చి దగునా 
యీకడ శ్రీ వెంక పేఠశ యిటు నన్ను( గూడితివి 
కాకుగా నిన్నియు. దారు కాణించ( దగునా. 


ఆహిరి 
కదిసిన మిము మెచ్చ. గలము గాకా 
యెదిటి ము యలుకలు యివి చూడ! గలమా 


కన్ను( గొనఠె వేరు కమ్ము( జూపు లౌకటె 
మిన్నక వుండె మీలో మీ రొకపె 
చిన్న(వోయి నీ వాడ చెక్కువేత( జెలియాడ 
వున్నభావ మిది చూచి వోరుచ(గ( గలనూ 


వీను లివియె వేరు వినుకలి యొకీ పె 
ఆనకపు మీ మోహాలవి యొకపె 
పాను(పుపై నాకె వెలపల మలగుపై నీవు 
పూని వున్నమీకు నేము బుద్ది చెప్ప( గలదూ 
కడగి చేతులె వేరు కాంగిలిది యొకజె 
యెడసి కూడిన మీరిద్ద రొకటె 
అడరిన శ్రీ వెంకటాధిప మీ యిద్దరిలో 
జడియు( బంతములకు సాక్షి చెప్ప( గలమా. 


॥ నీకు ॥ 


॥ నీకు ॥ 


॥ నీకు ॥ 61 


॥పలవి ॥ 
వ. 


॥5ది॥ 


॥5ది॥ 


॥5ది॥ 80 


శృంగారి సంకీర్తనలు $0 


రామకియ 

గుట్టుతో లోలో గొణ(గుట గాక 

దట్టించి చెలులాల తను ననే దేమె పల్లవి ॥ 
ఆకసప్ప( జంద్రునికి నాసపడ(గా నేమి 

వాక్రైరాని పతికి వలవ(గా నేమి 

ఆకడ నందనిపంటి కజ్జుచాంచంగా నేమి 

జోకకురాని పతిని. జూడ(గా నేమి ॥ గుట్టు ॥ 
కొనబువెట్టి చెరకు కొన యేమి మొద లేమి 

యెనయని పతిమాట లెన్న్నైనా నేమి 

పొనిగి యంపలిచెట్టు పూచె నేమి కాచె నేమి 

ననుచని పతి య(యె7)0క నవ్వినా నేమి ॥ గుట్టు ॥ 
వసంతకాలము దప్పి వుబు గావ(గా నేమి 

కసిగాళై యెలయించి కలయంగా నేమి 

యెశంగి థ్రీ వెంకపేజః డింతలోనె నన్ను( గూడె 


వసమైన మీ(ద నింక వాసు లెంచ నేమి ॥ గుట్టు ॥ 68 
£82_వ రేకు ముఖారి 
అతివ నీ సింగార మట్టి దెకా అందుమీ(ద 
పతివిరహము నైతి భావించ వసమా 11 పల్లవి ॥ 


తామెరపై( దుమ్మిదలు దట్టస్తు మూ(గుండ(గాను 

నేమముగ నది చూచి నీ విభుండు 

కోమలి నీ విప్పు డిబై కుత్తికబంటి జలాన 

ఆముక యూందులాడే వని తానూ దుమికే ॥ ఆతి ॥ 
మించు జక్క_వలు తీ(గెమీ(ద వాలి వుండంగాను 

అంచెల నీరమణు(డు అది చూచి 

వుంచాన( బయ్యద జార నొగి విరులు గో నెటి 

చంచని తా లేచి వచ్చి సరి( గా(గిలించెను ॥ ఆతి ॥ 


థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


నిక్కి మేడలోన నొక్క నెమలి నటించ( జూచి 
అక్కడ (శ్రీ వెంక పేశు, డది నీ వని 
అక్కరతో దగ్గరంగా నంతలోన నీవు వచ్చి 
పక్కన గూడ(గ దనభమల్లెల( బానెను. 

భైరవి 

ఆపాటి కాపొటి అందుకేమె 
యీపని సరికి సరి యిందు క్రేమె 

యిదె తన మోవింగెంపు లెక్కం జూచి నా కన్నుల 
కదన గెంపు లెక్కె నందు కేమె 
చెదరె( గురులు దననుదుటిపై నా చిత్త 
మెదుటనె చెదరె. బో యింద కేమె 

వన్నాలందా ముడిచినవిడు( దువ్వు లటు చూచి 
అన్నువ నా మోము వాడె నందుకేమె 
పన్ని చిట్లుగందాల భావము చూచినా మాట 
లిన్నియు( జిటులు మనీ నిందు కేమె 

నేయఃగల వెల్ల. జేసి చేరి నన్ను( గూడంగాను 
ఆయెడ నేను. గూడితి నందు కేమె 
పాయపు శ్రీ వెంకటపతి మేను నామేను 
యీయెడ నేకము లాయ నిందు కేమె. 

సామంతం 

అప్పటి కప్పటి మాట లంత చాలు 
యిప్పుడు కాలు దా(కించ నేల మొక్క నేల 

కూరవండి కసవేరె గుణము లోలో నేల 
యేరా నిన్నుంగూడి పానె యెగపో( తేలా 
సీరువట్టుగొని యిట్టె నెయ్యెనా( దెమ్మన నేల 
సారె నీవు రానప్పటి చలిమందు రేలా 


1అతి॥ 607 


॥ పల్లవి ॥ 
లా 


॥ ఆపాొ ॥ 


॥ అపా ॥ 


1అఆపాః 60 


॥ పలవి ॥ 
ణు 


॥ అప్ప ॥ 


శృంగార నంకీర్తనలు 41 


జాగరము నేయనేల సరిగా న్నిదించ నేల 

వేగి సీ వేంగినందుకు వెంట రా నేల 

యీగతి నడుసు చొర నేల కడుగ(గనేల 

భోగించి నీకు నేపొద్దు బుద్ది చెప్ప నేల ॥ అప్ప ॥ 
ఆకడ( బంతము లేల అట్టె పందతన మేల 

చేకొని గో రంటనేల సిగ్గువడ నేల 

మేకుల శ్రీ వెంక చేశ మేలు నన్ను భ్రమయించి 


పైకొని కూడితి వింక బా సడుగ నేల ॥ అప్ప॥ 60 
శ్రీవాగం 
ఒకటి కొకటి యాస నుండ జెలిభావ మిది 
మొక మెదుటనే నన్ను మోవ వానెనే ॥ పల్లవి ॥ 


పొలింతికురులు వ్రాయణబోతే( దుమ్మిదలాయ 

తలంగకుండ6గ మోము(దమ్మి వానెనే 

కలికికన్నులు వ్రాయ గండుమీలై పొడచూపె 

చెలపచెమట నీటిచెక్కుల నవ్రానెనే ॥ ఒక్‌ ॥ 
సరి. గుచముఎ (వ్రాయ జక్కవలై. పొడచూపె 

నిరుదెస బాహులత లిటు (వానెనే 

గరిమ నడుము వ్రాయగా సింహమై తోంచె 

వరుస దొడల యంటివనము నవ్రానెనే ॥ ఒక ॥ 
కోమలిపాదాలు వ్రాయ గూర్మములై పొడచూపె 

ఆమని జవ్వనపులో( తటు వ్రానెనే 

యీమేర శ్రీ వెంక'పేకుం డే ననుచు గూడె 

రామ యిజ్లై యిదినో నా రతి వ్రానెనే ॥ఒక॥ 70 


సామంతం 


ఇచ్చక్‌ మాడ నెజ(గ నేమి నేతునే 
హెచ్చీ. బెంజెమటలు యేమి నేతునే ॥ పల్లవి ॥ 


4 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చక్కని పతిగుణాలు సారె నాతో( జెప్ప(గాను 
యెక్కడో వినీ వీను లేమి సేతునే 
పెక్కువ నాతడు నన్ను( బిలువ నంపె ననగా 
యిక్కడ నా మోము నవ్వీ సీ(క నేమి సేతునే ॥ ఇచ్చ ॥ 


యిదె మేడపై నతండు యిటు నన్ను( జూచెనంపే 
హృదయము చిల్లులయ్యి నేమి సేతునే 
వదల కొతి౦డు నా వాకిటికి వచ్చె నంకే 
యెదుట గన్నీ హారీ నింక నేమి సేతున ॥ ఇచ్చ ॥ 


బలిమి నాతడు నాప్రై( జెయి వేయంగాను 
యెలమి నిట్టూర్పు రేంగె నేమి నేతునే 
కలసి శ్రీ వెంకట్మాదిఘను(డు నన్ను( గూడంగ 
యెలందీగెమేను వొంగె నేమి సేతునే. ॥ ఇచ్చ ॥ 7! 


శుద వసంతం 
థ 


చాలు( జాలు నాతో జాణతనాలా 
చాలుకొన్న నీచూపు జళిపించ నేలరా ॥ పల్లవి ॥ 


పలుకవె చెలియ పచ్చిగా నదె రోరి 
పలుకు నీ కప్పురపు బరణి నదె 
నిలువవె కొంతవడి నే వచ్చినందా(5 
నిలువు నీ నామమందె నిక్కమాయ నదెరా ॥ చాలు ॥ 


అడిగేనె యింతి అప్పటి ని న్నాక సుద్ది 
అడుగులు నీయందునవె కదరా 
ముడికారి సట లేలె ముదితా 
ముడి నీ సిరసున( గొమ్ముడి యిదె కదరా ॥ చాలు ॥ 


కలసితి. గదె నిన్ను( గలికి నీవు 
కలగంపపతి వౌత( గంటిరా నేను 
అలరి ని న్నురమున నానితి. గదె నిన్ను 
నల ్రీవెంకటగిరి యానె. గదరా. ॥ చాలు! 72 


శంగార వరికీ ర్తవలు 408 


208వ రేకు రామ[క్రియ 
చెల్లె జెల్లె నీవు నేనే చేత లెల్తాను నీ 
యి గ ఉం 
పల్లదా లిన్నియు బండిబొాటాయ! దగవు ॥1 పల్ల వి॥ 
కదు గదు నీ మాట కల లేదు పొల లేదు 
ది ది గా ళం 
వద్దు వద్దు సీతోడి వాదులు నాకు 
ముద్దు ముద్దు నేసి నిన్ను మోవ( బెంచె మీ తల్లి 
చి ౧ గా 
పొదు వొదు( గోమటిండపొరుగాయ బదుకు 4చెలె ॥ 
ది ౧ గ లి 
ఆయ నాయనీ మాట లల్లములు బెల్లములు 
మూయ మూయ నీకె మూరెండు నోరు 
తోయం దోయ' దల్లి వెన్నతోడ బెస్టై ముచ్చిములు 
పోయ బోయ గొల్ల దోమటాయః బోమా పెరుగు ॥ చెల్లె ॥ 
వింటి వింటి నిన్ననె నీవేసాంబాస. ౫ 
కంటి( గంటి ని(క నేల శైకొ్‌ కి 
యింట నింట థ్రీ 'వెంక'పేశ సంతమిచ్చి నన్ను 
నంటి యంటి నిచ్చకొత్తలాయ బో నా మనువు. చెల్లె ॥ 78 
అఖాటీ వ. 
ముఖారి 
మానినిభావము చూచి మాకు వెరగాయ నిదే 
పూని చూ పోపక నీపై! బూవు లెత్తి చల్లెను ॥ పల్లవి 1 
విండు నీ మై సొమ్ముల నిస్గు మాణికములలో 
అండ. దననీడ చెలి యన్నిటా( జూచి 
కొండుక పదారువేలు గోపొంగనలు నీమై 
నుండ వారని తల(చి వొగి( దల వంచెను ॥ మానిని ॥ 
వన్నెల నీ పచ్చడాన వాసిన కోలాటపు 
అన్నువపతిమలను అటు చూచి 
మున్ను పురకామినులమోహము మఅవ లేక 
పన్నుక వున్నాడ వని పకపక నవ్వెను ॥ మానిని ॥ 


(థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కూడిన సీ రతి దానె కోరి పెక్కుబంధముల 
వేడుక( బెనంగి (శ్రీ వెంక పేశుండ 
సాడీ ౨న్ని నేరుపులు పచరించితి( దా నవి 
చేడె వూరకె భ్రమసి పిగ్గు వడీ నదివో. 
రీతిగాళ 
సీటినడు మడచితే నే(డు రెండౌనా 
యే6టి కింక గొంకేపు యింతి దేకోవయ్యా 
వాసుల( జందురులోనె వడి గందు గద్దు గాక 
కాసే వెన్నెలలోనం గందు గలదా 
ఆసల మోమున గోప మటు నీపై జల్లై( గాక 
యీ సతికి మతి( గోప మింతయిన నున్నదా 
కొలనిలో కలువలకొట్టంగొన వాండి గాక 
అలరు( బరిమళము లవియూ వా(డె 
సొలసి చూచిన యింతి చూపులె వాండి గాక 
నలువంళ( గన్నులలో నవ్వులూ వా(డా 
అంది నారికళప్ప( గాయకు( బైన గట్టి గాక 
కందువ లోనూ నష్టై గట్టి యయ్యినా 
పొందిన (శ్రీ వెంక పేళ పొలింతి పై గుట్టు గాక 
గొందిన కూడిన యింతిగుణము కఠినమా. 
ముఖారి 
మె యిందు త్త లెంచ౯ దగునా 
కాముయడ నేసినయట్టి కత లింతె కాక 
నేనా తనతో నెమ్మి( గొసరేదాన తన్ను 
గానక యెదురుచూచె కన్నులు గాకా 
కానీ కానిమ్మని కడు బగ చాటితినా 
పూని జంకించినవె బొమ్మలింతె కాకా 


* మానివి ॥ 74 


౪ పలవి ॥ 
ళ్‌ 


॥ నీటి ॥ 


॥ సీటి ॥ 


నీటి 75 


౫ పలవి ॥ 
ళా 


॥ఏమే 


శృంగార సంకీర్తనలు థ్‌ 


అలిగి తనతో నే నవ్వలిమో మౌడునా 
చెల(గి వంచినది నా సిగస”ా 
మలసి తనతోను మాా౮-ాఎ * శా 
వెలసిన విరహప్పపషన ,. 1” ॥ ఏమే ॥ 
పట(గా నేనా పెకొనకుండేదాన 
టి రా 
గుట్టుతోడ నుండెటి నా గుణము గాక 
యిట్టె శ్రీ వెంకటేశు, డిన్నిటాను నన్ను( గూడె 


పట్టిన నానోము ఫల మింతె కాకా. ॥ ఏమే ॥ 76 
లలిత 
మదనరాగము నీకు మదనాతురము నాకు 
యెదు రెదుర6 గలిగె నిందుకే మెచ్చితి. దో ॥ పల్లవి ॥ 


నిలువుల చెమటల నీమేను చూచినా 
నిలువెల్ల జెమరించె నేల డిదివో 
కలువ కన్నుల నీ కావి చూచినా కన్ను! 
గలువలు కావి దేరీ(. గా(కల కోపమునా ॥ మద ॥ 
వేండి నిట్టూరుపుల నీ వేషము చూచి నాకు 
వేండినిట్లూర్చులు రేంగె వెలవిరి 
ట్‌ ఉం 
వాడుదేరెకళల నీ వదనము చూచి నేండు 
వాడుదేరి చిన్న(టోయ వదనము నాకు ॥ మద ॥ 
యెవ్వతో కాంగిటినీయీ మేనిపచ్చి చూచి 
యివ్వల నీకాంగిలినీ కెక్కె. నిపుడు 
రవ్వల శ్రీ వెంక పేశ రతుల సంగడి నిజ్జై 
నివ్వటిల నిన్నంటి నీయంత నెల ॥ మద ॥ 
ఉం ర్‌ 
కళంకలాభరణం 
తా నెట్ట నున్నాండో తరుణి వినిపించవే 
కానక నిను( గన్న నతని. గన్నట్ల నాయనే ॥ పలవి ॥ 
గ ఉ్ర 


శీఢ థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొంతవడి( దన పేరు కోరి నాలుక( దలతునే 
కొంశవడి దనసుద్దులు కొమ్మలవే బిందునే 
కొంతవడి తానున్న కొలువుచి త్తరువు చూళు 
కాంతయిీరీతి( బొద్దు గడపుదునే నేను 

మది నొక్కవేళ( దనమాట దలపోతునే 
కదిసి యొక వేళ దన్ను( గలలోన( గందునే 
పదములనె వొకవేళ యెదురు నడతు నే( దనకు 
తుద నిట్ల దినదినము దొబ్బుదునే నేనూ 

సగినములు చూచుచు నే జరపుదునే వొకగడియ 
వగల దను దూరి లేకలు వ్రాతు. గొంతదడవు 
జిగి నింతలో( గూడె (శ్రీవెంక పేశ్వరుండు 
మగిడీ యల్లాడ నపుడు మల(గుపయి నిప్పడూ. 


ఓ264_వ రేకు రామక్రియ 


ఆకెవో నాప్రాణమోహనపురాణి 
దాకొని వేవేలు కాంతలలోన నున్నది 


ముదితకురుల నెల్లా ముత్యములు దూణీకౌలు 
గుదిగుచ్చి కీలుగంటు గొన్నది 
సదరపు పసిండివజ్రాల చనుకట్టుది 
అదె పై డిపూవులపయ్యద వల్లె వాటుది 
పచ్చలు దాచినయట్టి పాదుకలు మెట్టినది 
లచ్చన మొగపుల మొలనూళ్లది 
అచ్చపుటుంగరముల అందెలు. బాయవట్టాలు 
గచ్చుల ముంజేతుల కంకణసూడి గేలది 


నానాభూషణముల నానాసింగారాల 
పానిపట్టి నా దిక్కె తప్పక చూచేది 
ఆనకపు (శ్రీవెంకటాద్రిపతినై న నన్ను 
₹ నె వచ్చి కూడి నాదగ్గరనె వున్నది. 


॥1తానె॥ 


॥లానె॥ 


॥తానె॥ 70 


॥ పలవి ॥ 
ల 


॥ఆకె॥ 


॥ ఆకె॥ 


4 ఆకె॥ 70 


శృంగార సంకీర్తనలు 47 


సామంతం 

ఆతనిదెస చూచి ని న్నపుడు దూరితి మమ్మ 

వెతదీర నింకనైన విచ్చేయ వమ్మా ॥ పల్లవి ॥ 
వుదయచందురు( జూచి వువిద నీ మో మనుచు 

అదన రావైతి వని యలిగి యవ్వలిమో మాయ విభుండు 

యెదిటిమేఘము( జూచి యిదియె నీతురు మనుచు 

కొదలుచును తల వంచి కొసరె నిన్ను ॥ అత ॥ 
చిలుకపలుకులు నీదుపలుకులని యిందా(5క 

యెలయించి తని గొణ(గి యెడసి వీనులు మూసుకొని యుండెను 

తళుకునను మెరువ నంతట నీదుచూపులని 

తెలియనిభ్రమల దోమతెరలోని కే(గె ॥ అత ॥ 
కోవిలలరొదలు విని కొమ్మ నీ యెలు( గనుచు 

భావజుచే/ బరచితని పదరి నిన వేవేలు మాటలాడె 

యీవేళ విచ్చేసి యిటు నీవు గలయంగా 


శ్రీవెంక పేశ్వరుండు చి క్కైరంగ6 డాయ. ॥అత॥ 80 
రామ్మక్రియ 
బౌనె మాటకు మాట అఆడితివి వోరి 
కాని యింకా నేమి గలిగినా( జెప్పరా ॥ పల్లవి ॥1 


కోరి నీ మోవి మెత్తన కుచములు కఠినాలు 

చేరి నీతో పొం దెట్టు నేయవచ్చునే 

వోరి నీగుణము రాయి వొట్టిమాట చిగు రని 

ఆకీతి నిందరికి, జూప ననువుగావలసిరా ॥ బొనె ౪ 
కు త్తికె మరుశంఖము కురులు వంకగాలాలు 

కొత్త నీకు నాకు. బొందు గూడు నటవే 

వృొ్తి నీ చదువు వేదా లొడ్డినవి గాలాలు 

జొత్తుగా నింతట( జెప్పి చూప(ంగ వలసిరా జబొనె ॥ 


౪0౫1 9-55 


కర్ర 


థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కడు నీ నవ్వు చల్లన కనుచూపు చురుకులు 
కొడిమె నీవు న న్నెట్టు గూడితివే 
వడి (శ్రీవెంక కేశుండ వలపులరతి నీకు 


సుడిసి చలి వే( డని చూపె నింతేరా. 1 బౌనె 4 681 
బౌళి 
సరికి బేసి కవె పగ సాధించు. గాసి 
పరగ నందకు నవె పతిమా(టు చూపు ॥ పల్లవి ॥1 


వెన్నెలలె యెండ లట విరులె వాడె (డ7) ట 

యెన్న(గ నిందుకు(గా నేల వెరవ 

అన్నువ వెన్నెలరేసి కారను రాహువు. జూపు 

విన్నవై విరులకును విఠహాగ్ని( జూపు ॥సరి॥ 
చిగురులే చేగ లట చిత్తజుండే పగ లట 

యెగసక్కైెముల నిందు కేలత్రివెరవ 

గుగురు( జిగురునకు కొత్తి కె కోవిల( జూపు 

షా(పొగరు(జంద్రపుమోము పున్నమమారుకు( జూఫు. ॥సరి॥ 
గాలియె వేం డట జక్కవ లుద్దీవన మట 

యేల వెరవ /శ్రీవెంక పేళుండు గూడె 

గాలికి. జను(గొండలు కమ్మర నడ్డము చూపు 


నాలి జక్కవలకు నీ నవ్వువెన్నెల చూపు. సరి ॥ 82 
శంకరాభరణం 
అది గురుతు మరవ ననవె నేను 
అదన నిన్నిట జాణ( డనవె తాను 4 పల్లవి ॥ 


దోమటి నెందొ తన్ను( దోంగి చూచితే నేను 
నా మోము చూచి యై నవ్వెంగా తాను 
కామించి యాడో సింగారములు నించుకో(గా 
'వేమారు మొక్కితే దీవించె(గా తాను అది ॥ 


శృంగార సంకీర్తనలు 


దంతపుటోవరిలోన తా నేపని నుండంగానో 
కొంత నే( బిలిచితే నూ(కొనెంగా తాను 
దొంతుల( దమ్ములముపొత్తుల జేయంగా( గంటె 
చెంత నన్ను. దప్పక చూచె6గా తొను 

యీడకె ్రీవెంక కేకు. డిప్పు డిజ్లై విచ్చేసి 
వాడీకె సిసల6 దల వంచె(గా తాను 
కూడి చొక్కేవేళ మోము గురిగా. జూచితే నేను 
మేడెపు! గాంగిట నొక్కి మెరనె(గా తాను 


ముఖారి 
వేగుదా(కా జాగరాల వేఫారితిమి 
వాగపు బి త్తరికాండ వచ్చేవొ రావా 
తసకున మోము చూపి తల దీసే వంతలోనే 
తొలుత నీ చేంతల సుద్దురే త వ్వేవు 
చలపట్టి వూరకైన సారె సారె నవ్వేవు 
వలవంత సటకా6ండ వచ్చేవొ రావో 
పొడవులు చూసేవు పొంచి పగ చాపేవు 
యెడసితే వెదకేవు యింతలోనే 
బడి ఐడి నీడుగానిసనులకే పెన(గేవు 
వడంబెట్టి సటకాండ వచ్చేవొరావో 
బుద్దుల బోయేవు మెట్టి బూములెల్లా( దిరిగేవు 
పొద్దువొద్దునకు నన్ను( బొదిగేవు 
౧ ౧ 
అద్దిర (శ్రీవెంకపేశ అలమి కూడితి ఏప్రై 
చి ట్‌ 
వదనుండి యిట నె వచ్చేవా రావో. 
ది గ 


205వ రేకు వరాళి 


కంటిమి వొకటిసేయ(గా నొకటి నీయందె 


వొంట దొకటొకటికి నొదు మాతో బొంకులు 
7 


(0 


॥ అది ॥ 


॥ఆది॥ 80 


॥ పలవి ॥ 
గ 


॥ వేగు ॥ 


॥ వేగు ॥ 


॥ వేగు ॥ 84 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మాటలాడ(బోతే మచ్చము మోవి. దోంచె 

నాటంజూడ(టోతేను నవ్వు దోఃచెను 

నీటున నుండ(గ( బోతే నిద్దుర గన్నుల! దేరె 

యేటి కింక( శాల చాల నేల మాకో బొంకులు 4 కంటి ॥ 
ఎగ్గరిరా(దో తే వింతతావులు బుగులుకొగె 

ఎొగ్గి విడె మియ్యటోతే నొలికె సి 

బెగ్గిలి వేండుకో(దోతే పెంజెమట మేన! జిందె 

యెగ్గు లెంచ నిల నిన్ను నేల దొంకే వయ్యా ॥ కంటి ॥ 
కా(గిట నన్నంట(వోతే గందపుబే[టులు రాం 

మాఃగినరతులన( చమకము ₹ే(గె 

వేంగుదా(కా మాటల శ్రీవెంక పేళ కూడితివి 

నీ గతులు చూడ జూడ నిజమె పో దొంకులు. ॥కంటి4 85 


భెరవి 
యు 


ఆడనుండె యేమి గల్లా నానతియ్యరా 
జాగడతో నలుక గాదు చాలింవరా ॥| పల్లవి 14 


చిగురాకు నామోవి చిత్తజు నడిద పిట 
తెను(జేను నీ వంత దిష్టించకురా 
పగటు నాకుచము ఎ పాయని జర్కవ లట 
యెగరు(జేసు నీ వింత దగ్గరకురా ॥ ఆడ ॥ 


నల్లని నాయారు మిది నంజువంటి పాొమట 

చెల్లందో యేమౌనో మమ్ము( జేరకురా 

వెల్లవిరి నా నడుము విం మే(టి సింహ మట 

కల్లరి యేమిచేసునో కా(గిలించకురా ॥ ఆడ ॥ 
గరిమల నామేను కనకమువంటి దింతే 

కరంగజేసు నిట్టూచ్చు గమ్మనీకురా 

సిరుల (శ్రీ వెంక'పేళ చేరి కూడితి వింక 

తరగు మొరథగు దీరె దవ్వె చేరువరా ॥ఆడ ॥ 066 


జు క్షు 

శృంగార సంక్రీర్తనలు ళ్‌ 

. క 

కొండమలహరి ఉషాత్సి న 
ఏమో సేయంగ( దోగా నేమో ఆయ ఫ్ర కా. 
నన మ 

యేమని చెప్పుదు. బను లిటువంటివే చై? పల్లవ 

గ్తళ్ను 


వుక్కుమీరి కృష్ణుండు మావుట్లు దించ(వోంగా( 

బక్కన నేం బారి తెంచి పట్టుకొంటినే 

మొక్కలాన నతండు నా మోము చూచె నంతలోనె 

మక్కువ నా మే నెల్ల మర పాయనే ॥ ఏమో ॥ 
కమ్మర నంతట(టోక కాంగులపాలంట. బోంగా 

విమ్మిటిగా( గిందుమీ(దై పెనంగితినే 

యెమ్మెల నాతండు నా యిక్కువకు( జేయి చాంచె 

కమ్మి నా చిత్తము నీరై కరంగితినే 1 ఏమో ॥ 

యాలి న! 
వుద్దండాన గట్టి వెన్నముద లారగించ(గానె 
౧ ట ౧ 
గద్దించి కాంగిట నేం గమ్ముకొంటినే 
వొద్దనె (శ్రీ వెంకటేశు. డొంటి నన్ను గూడంగా 
టి 


నిద్దరికి. బులకించి యేక మైతిమే ॥ ఏమో ॥ 87 
సాళంగనాట 
ఎటువంటి మోహమో యెట్టి సంతశములో 
ఘటియించె నిద్దరికి. గందువ మాయెదుటా ॥ పల్లవి ॥ 


కామిని యెదురు చూడగ గమ్నల పండుగలాయ 

ఆమని నీ రాకల మోహనరూపము 

'వేమరు నాలకించ(గా వీనుల పండుగలాయ 

కోమలితో నీ విడే గురిమాటలు ఇ ఎటు ॥ 
మానినికి నింతలోనె మంచి వుల్ల వండు గాయ 

ఆనెటి నీ మించు నధరామృతము 

తానకమాయ విదిగో తగు దివ్వెల పండుగ 

పాని నీ కరుణం జూచే పచ్చి చూపులు ॥ ఎటు ॥ 


ర్‌ి థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కలికికి నిపు డిళ్హై కాగిటి పండుగ లాయ 
చలువ నీ కూటముల సమరతులు 
అలరి శ్రీవెంక పేళశ అన్నిటా, బండుగ లాయ 


జలజాక్షి నీలోని సరసములు ॥ ఎటు ॥ 80 
నాదరామ క్రియ 
చెలువు(డ నీవు మేలు చిత్తమె తీలు గాని 
పలుకుల దనిసితి-బాస రెట్టో కాని ॥ పల్లవి ॥ 


అంది నీ మాటలు మోవి యమృతప్ప! దీపె పో 

చిందర నీ చే(తలె చే,దు గాని 

విందుల నీ ప్రియములు వెన్నకంటె నున్ననె పో 

కందువ నీగుండె యిదె కడురాయి గాని ॥ చెలు ॥ 
సొంపుల నీ బుచ్చకాలు చుక్కలకంపె గనము 

గుంపెన నీ గుణమె కొంచము గాని 

తంపినీ చుట్టరికము తామెరకం టె దంపర 

యింపు నీ వలపె యార డిన్నిటిలో( గాని ॥ చెలు ॥ 
గరిమె నీ నగవులు కప్పురాలకంటె( జవి 

కర(గు నీ విడెమె కారము గాని 

యిరవై (శ్రీవెంక'కేళ యిజ్టై నన్ను. గూడితివి 


సరవు లిప్పుడు మేలు సటదొల్లె కాని. ॥ చెలు॥ 80 
పాడి 
ఎట్టు సింగారింత మమ్మ యీ యింతిని 
ముట్టని సింగారము ముందు ముందె యమరే ॥ పల్లవి ॥ 


పొలితి చంద్రవంకటొట్టు వెట్టః బోయి సంది 
మలనే గోరొత్తు చూచి మాని(ని) నవ్వెను 
అతో. 
కలిమి. జంద్రగావి గట్ట(బోయి అద్దములో 
సొలప్ప( గన్నులకావి చూచి నవ్వెను ॥ ఎట్టు ॥ 


శృంగార నంకీర్తనలు 


అమరిన ముతక్యాలహారములు వెట్ట( బోయి 
చెమటముత్యాలు చూచి చెలి నవ్వెను 
కొమరె యరవిరులు కొచ్చున ముడువ( బోయి 
తమి( బులక విరులు తొ( జూచి కొంకెను 
వీ(గుచు( బరిమళము వెల(ది వూయఃగ( టోయి 
కౌ6గిటి వాసన చూచి కడు నవ్వెను 
సోగల థశ్రీవెంక పేప సురతసింగారము 
వాగమై యమరె( గాన వన్నెళెల్ల నమరే 
206వ రేకు వరాళి 
మనలోనిమా(టా మనసులో తీ(ట 
వెనక( జెప్పే( గాని విడువు మీ పూ(టా 
'మొగములో బిగువు మోవిమీ(ది తగవు 
జిగి దేరె నిందరిలో( జెప్పనేలా 
చిగురు(గొప్పు చెదరు చిమ్ము( జూపుల బెదరు 
నగితేనె పచ్చి దేరి నన్ను నేమీ ననకు 
ముక్కున వుసురులు చెక్కుల యసరులు 
కుక్కి తోయ కంతి కొంత గుకై మేలు 
అక్కుపై గురుతులు అంగపు సరతుల 
మక్కళించనేల యిది మరువకు చాలు 
కౌంగిటి మైతొవులు కన్ను(గవకొవులు 
యీగతి నా భావము నా యెమట నేల 
భోగపు శ్రీ వెంక పేళ పొందితివి నన్ను నిజ్రై 
రాఃగిన సరసములు రచ్చలలో( దగునా 
పొడీ 
ఇందుకేమి దోసమా యింతలోనిపని కేమి 
కందు. గుందు నేరుపుచేం గప్పి పోయ బో 


న! 


1 ఎట్లు ॥ 
ట్‌ 


॥ ఎటు ॥ 10 
ట్‌ 


॥ పలవి ॥ 
ళా 


॥ మన ॥ 


॥ మన ॥ 


॥మన॥ 9! 


॥ పలవి ॥ 
ళా 


64 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చక్కని నీ వదనము చందురునికం టె మేలు 
ముక్కపోయినది నీమోవి యింతె పో 
మిక్కిలి నీతురుమిది. మేఘముకం'టె మేలు 
చిక్కువడి జారివది సిగ్రవాటి పో ౫ ఇందు ॥ 
నిచ్చలు నీ దేహ మిది నీలముకంటె మేలు 
పచ్చిమై వున్నది నీ భావ మింతె పో 
తచ్చిన నీ కరములు తామెరకఎజె మేలు 
కొచ్చి దయలేనిది నీ కొనగోర ఫో 
పమ్మిన నీ కాంగిలిది పానుపుకంటె మేలు 
వుమ్మచెమటల! దో(గె వుర మింతె పో 
యెమ్మెల శ్రీ వెంకపేళ యిన్నిటా నీవు మేలు 
చిమ్మి చిక్కించేది నీ చెలువమె పో 


॥ ఇందు ॥ 


4 ఇందు ॥ 2 
భైరవి 
విన్నపాల కెవ్వరికి వేళ గాదు 
వున్నతి నంతరంగాన నున్నాడు దేవుండూ ! పల్లవి 11 
సరుస చెమటలు మేన జార గాను 
నిరతపు నిట్టూరుప్తు నిగుడ(గాను 
సరి. గరంగి జవ్వాది జార(గాను 
వొరసి మల(గుమీ(ద నున్నాండు దేవుండూ 
తెల్లని కన్నుల నిద దేర(గామ 
ళం 
చిల 3. గంథపుబే(ట్రు చిటంగాను 
గాయి ఉం ళం 
వొల్లనె కొప్పున విరు లొలుక(గాను 
వుల్లసాన నరవిర్రై వున్నాండు దేవుండూ 
అలమేలుమంగ మేలమాడ!(గాను 
కలయ( దమకములు గదుమణగాను 
అలరి శ్రీవెంక పేక డల్ల వాండె 
వొలిసి యేకతమున నున్నాండు దేవుఃడూ. 


॥1 విన్న ॥ 


11 విన్న 11 


॥ విన్న ॥ 08 


శృంగార సంకీ ర్రనలు 
శుద్ధవసంతం 

తిట్లనేర్తునా నిన్ను దీవించ నేరుతు( గాక 
టి = 

దిటనె నీకు మోహించు తెరవ నే( గాక 

రుయా 

కోరి సీ వేమి నేసిన( గోపగించ నేరుతునా 

నేరుపున( జెక్కు నొక్క నరుతుం గా 

సారె నిన్ను వెంగమాడి జరయఃగ క 


ఆరీతినె నిన్ను గొనియాపి నేట్త( గాక 


త్త 
వికాకుమై చూడి వుదానీనము చేయి 1డ్ర 
సక స బ్‌యము చెబ్బ తు! 
ఆకడ 1 సీనిట్టూర్పుల కచేమన నే 


దీకొని తు. పెల్లి ( డీర్చు 7 రి 


న్య! 
లూ 


రామించి యిక్కు(గ నిన్నా6 గాం దొబ్బ నేరుతునా 
చేదుమున! గాంగలించ సేరుతు. గాక 
గోమున శ్రీవెంక పే? కూడితివి దాస నేసి 
యౌ చేలు మరవ ౫ గెంతైన గ్తునా 


మంగి? కౌశిక 


ద్ద 


4 


రిది ఎడా అల్ల6 జూచుట గాక 
చొరవు ౧తము ౩౦వ నయ ౧౦ విభుండా 
సేన వై తే నిఎచుందువా ఆడ 

నోవం నాలం లొర, ఒందువు గావ 

పౌవే పిండైతే ఎా(ప లనే చూంట లేల 

వవదీరి ౪ (సశమువం( చెప్పి చూపు గాకౌ 
తమకమే వ. దవ్వుల మాటాడుదువా 

మరి నాతో సకత మాడుము గాక 
మ. కలవై తే( గడరేయి మొ/గపచునా 
సము కొంచనములజాడ నుండు( గాక 


॥ పలవి 1 
ఉరి 


॥ తిట॥ 
ట్‌ 


॥ తిటి ॥ 
లట 


॥తిట 1 04 
టి 


॥ సౌరి ॥ 


॥ సొరి ॥ 


క్‌( శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చిత్తము లేకము లైతే! జేతి కిత్తువా విడెము 
పొత్తుల మోవినె అంది యిత్తువు గాక 
యిత్తల థ్రీవెంక పేళ యిటు గూడిన నీ పొందు 


హత్తి పాలునీరువలె నై క్యమాయః గాక ॥సౌరి॥ 985 
పొడి 
అక్కులాల అమ్మలాల అందరు నున్నా రిదె 
చెక్కుచేత నుంటి! గాక సిగువడి వృంటినా ॥ పల్లవి ॥ 
గణి 1. 


వుండి వుండి నాలోన నుసురంటి నింతె పో 

అండ నే( దను వెంగెము లాడితినా 

దండియై కన్నీళ(శ్లగతోనే తప్పక చూచితి. బో 

నిండు( గొలువున( దిన్ను నేరము లెంచితినా ॥ అక్క ॥ 
నా తమకములు చూచి నవ్వుకొంటి నింతె పో 

చేతికి లో నని తన్ను( జెనకితినా 

మోతల( గా(కలతోనే మోము వంచితి నింతె పో 

స్‌ తరవు వెట్టి తన్ను బలిమి 'సేసితినా ॥ అక్కు ॥ 
కడలేని మోహమున! గా(గిలించితి నింత పో 

వుడివోని వెరగుతో నూరకుంటినా 

యెడలేక శ్రీవెంకకేకుండు న న్నేలంగాసు 


కడు నే మెచ్చితి. దో కాదంటినా ॥ అక్క ॥ $6 
267వ రేకు సామంతం 
తొల్లి నేసినంతె చాలు తోడ( జేతనం బెట్లు 
చిల్లరచేంతలు య(క జేయ(గవద్దన వే ॥ పల్లవి ॥ 


గొలెత లుసురు పిల (గోవిమోతలె యంపె 

ఉం ఉం కూ 

వొల్లనె న న్ని(క నేంప నొద్దనవే 
ఉం ౧ 

మెలనె వారితొ బొంకి మే నెల నల నాయ 
ళం యి మ. 

కలలు నాతో నాడ( గమ్మటి వదనవే 4 తొలి ॥ 
ఉరి ది హు. 


శృంగార సంకీర్తనలు గ్‌ 


నెలంతల కనుదిప్టి. నెమలిచుంగులై యం'టె 

వలంబెటి చలపట వదనవే 

ట్‌ యట ది 

అల మదరాగము పీతాంబరమై' మొల నంటె 

యెలయించి నను( బాయ నింకా వద్దనవే 11 తొల్లి ॥॥ 
చేరినవారిపొందులు (శ్రీసతిమై వర మంటె 

వోర నేయ నాతో నొద్దనవే 

యీరీతి (శ్రీ వెంకమేకు: డిప్లై తా నన్ను( గూడి 

ట్‌ 


గారవించె ని(క నెందూ. గదల' వద్దనే ॥ తొల్లి ॥ ర 
శంకరాభరణం 
నాకు నాకే వెరగయ్యి నన్ను. జూచి 
పైకొని మరుండు నేనే (మత గాంటోలుమ. ॥ పల్లవి ॥ 


పులకించితి నింతె పూవులమొగ్గలు రాలీ 

కలికి వసంతము గా(దోలు 

పలికితి నింతె నేను పైకొనీ కెలజాయ కెంపు 

కలయః(గ నెరసంజ గాంటోలును ౫ నాకు ॥ 
విందుల నవ్వితి నింతె మెన్నెలపొలప్ప గాని(సీ?) 

కందువ చతదోదయము. గాందోలును 

ముందర! జూచితి నింతె ముంవు దామెరలు రాలీ 

దిందుపడి యింతలోనె తెల్లవారంటోలును ॥ నాకు ॥ 
చెమరించితి నింతె నేసముత్యములు రాలీ 

తమి ్ర్రీవెంకటిపతి దగ్గర బోలు 

అమర గూడితి నింతె ఆతడు మేను మరచె 

సమమోహములలోని సందడి గా(బోలును. ॥నాకు॥ 98 

దేసాళం 

ఇందరు.సవకులకళ... విటు .నేనె గురియా 

సందచడీ: నాతనినే జకయురాదా ॥ పల్లవి ॥ 

కి 


థీ తౌళ్ల పాక అన్నపాచార్యుల 


రోరి నన్ను. జూచి చూచి కోపగించే వది యేమే 

ఆరీతి నాతండు మాటలాడ కుంపేను 

సారె వెంగెమాడేవు చలమున నిది యేమే 

రారాంప్రై సీ కడకు రాకుం పేనూ ॥ ఇంన ॥ 
వున్న జై నామాట పని వుస్సురగే వది యేమే 

అన్నిటా నాతండు మేలమాడ దంటాను 

కన్నుల. దప్పక చూచి గదరుకొన నే వేమే 

మన్నన నాతో సరి మన్నించ( డనుచు ॥ ఇంద ॥ 
నాలి నా యెదుట నీవు నవ్వు నవ్వే వేదే నిన్ను! 

వోళిమితో( బొంది నన్ను( దొందె నంటాను 

ఆలరి శ్రీ వెంక పేశు( దాళండేమి సేసినాను 


నీలాగు ధాగ్యము గా నే గెమి చేతునే ॥ ఇంద ॥ 030 
ఉబెళి 
అయినట్టయ్యి గాని అల్లాడనే 
పయిపూ6(త టమాని పదరాడా వల్తవి ॥ 


కన్నుల జూడనిడానవు మమ్ము! గవకవ నవ్వ శస 
చిన్ని మో మెతత్తనిదానవు చెక్కు చెమరించనది యేలె 
కన్నె సిస్గువడ్డదానవు నన్ను గడు నిక్కి చూడనేలె యీ 
పన్నెటి మాయలు మాని పవరాదా ॥ అయి ॥ 
పొంచి మాటాదనిదానవు మాతో బొమ్మల జంకింవనేరె నా 
మంచానకు రానిదానవు నీవు మరి వుస్స్పు రన నేత 
కంచపు పంతపుదానవు మా కత లాలకించ నేలెయీ 
పంచల మాయలు మాని పదరాదా ॥ అయి ॥ 


వొలిసీ నొల్లనిదానవు నీ వొళ్లు పులకించ నేలె నేం 
గలసితి (శ్రీ వెంకటపతిని 
బలిమి( బెన(గేదానవు యిట్టె పరవళ మంద నేలెనీ 
పలుకుల మాయలు) మాని పదరాదా. ॥ ఆయి॥ 100 


శృంగార సంకీర్తనలు త్‌0 


సామంతం 

ఆ(టదాని కింత యేల అంతలోని పనికి(గా 

పూ(టవూ(ట6 చనతో చే( బోరనేలా 11 పల్లవి ॥ 
వలవని పతికె వలచే యా రో(త లేల 

మలసెటి విరహాగ్నిమంట లేదా 

పలుకని పతితోడ6( బలుక6గ నది యేల 

ములుగుచు( బానుపుపై మోనము లేదా ॥ ఆట! 
యింటికిరానిపతికి నెదురు వోవ(గ నేల 

జంటయి మును(గ( జింతాజలధి లేదా 

నంటులేని పతితోడ నవ్వ(నో నంత మేల 

అంటరాని చిగురాకుటమ్ములు రేవా ॥ ఆ(ట ॥ 
కడదొక్కైె పతితోడ( గా(గిలించ నిది యేల 

ముడిచి యవ్వలి మారుమోము చేదా 

అడరి (శ్రీ వెంక పేశు. దాదరించి నమ్ను( గూడె 


సడి వూరకే యంటి సరసము లేదా 1ఆ6ంట1॥ 10! 
సాళంగం 
చెప్పకు వే వానిసుద్ది చెవు రెల్లా6 జిల్లు లయ్యీ 
దప్పిదేరె. జాలు చాలు తాన బదుక నీవే ॥ పల్లవి ॥ 


వొక యింతి] ( బుట్టి వొరరికొడుక నన 
అకట నే( దిట్ట(గా( దా నటు రోసీనా 
వికటించి మేనమామ వీటి కే(గి తాన చంపే 
యెకస్కీండు వీనితో నేటి చుటరిక మే గ చెప్ప 11 
ట్‌ 
కొడుకు దెచ్చినయట్టి కొమ్ములు పదారు వేల 
యెడరె సపెండాడె. దన కే(టి వావే 
యా గా 
చిడుముడి గొల్లెతల చీరలు దొంగిలినట్టి 
అడిబండనికి నేటి యాచారమే ॥ చెప్ప ॥ 


60 ఛ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


(శ్రీ వెంకటాద్రిమీంద ్రీసకి నురాన మోచె 
యీవల( దనకు నింక నే(టి సిగ్గే 
కావించి నన్ను( గూడి కమ్మర( ట్రుము చెప్పె 


యీవేళ వెనక యెంచ నింక నే(టికే ॥ చెప్ప ॥ 102 
£08-వ రేకు సాళంగనాట 
సటలకు జంపు నాతో జరపీ( గాక యుస్లై 
కటకటా నిజ మెల్ల( గానరాదా నాకు ॥1 పల్లవి ॥1 


కడుమోహము నాపై( గలవా(డెతా నెకె 

యెడమాట లాడుదా(కా హృదయము నిలిచీనా 

వొడ(బాటులేమి గల్లా వొద్ది నాతో నాశం గాక 

విడువు మనవె యిట్టి వేషము లెరంగనా ॥ ఎట |॥ 
కరుణ తనమకి( గలిగినవా( దైతె 

అరయ నాహారనిద్ర లాడ డిన కింపౌనా 

కొరతలేమిగల్లా( గోరి నాతో నారు గాక 

వెరవున విడు విడు వేసా చెరంగనా ॥ సట ॥ 
తొనెనే నైగె తనువులు వేరౌనా 

తాన మతికి మతి( దారుకొణ లౌ6 గాక 

యీ నెపాన (శ్రీవెంక పేళుండు నన్నుం గూడె 


వీనుల వినిన వింతె వేసా తెరంగనా ॥ సట 1 108 
పొడి 
కొండవంటి దొరతోడి కోపములేల 
దండన దవ్వుదవ్వుల దక్కుటింతె కాకా ॥ పల్లవి ॥1 


పూచిన వెన్నెలలం పే. బుప్పొడి వెదక నేల 
చూచి చూచి కన్నులనె చొక్కుట గాక 
యఎ నివు నవ్వితే న దేమని యడుగ నేల 
నాచు; హిరుకు మారు నవ్వుటింతె కాక ॥ కొండ్‌ ॥ 


శృంగార సంకీర్తనలు క్ర! 


నేతివీరకాయం'పే నేయి మెక(గ నేల 

వూ(తగొని లోలోనె వూ/(కొంట గాక 

చేత నీవు విలిబిజే చేరి దగ్గరగ నేల 

మో(తల నందుకు మెచ్చి మొక్కుటింతె కాకా ॥ కొండ ॥ 
కోరి మోవితేనెలంటే గుక్కిష్ల మింగ నేల 

వ. 
చేరి నిన్ను. గూడి యిస్తె చేకొంట గాక 
ఆరయ శ్రీవెంక పేళ అంత నీతో, జల మేల 


మేర మీరినట్టి నిన్ను మే లనుట గాక ॥ కొండ ॥ 104 
రామ్మకియ 
కందము విందము-గాక కన్నులారను 
అంది యెండ వెన్నె వైకే నదెవ్వరి మేలు & పల్లవి ॥ 


కోనీవె అందు కేమి కా దన(గ వచ్చునా 

మోనాన( దాన(ను?)ంటే( జాలు మొక్కే నేను 

పోనీ పోనీ వీరి వారి బుద్దులైన వినెంగా 

ఆని వేము దియ్య నెతే నదెవ్వరి మేలు 4 కంద్‌ ॥ 
తనలోనె నవ్వనీవే దాని కేమి దోసమా 

వొనర మమ్ము( జెనకకుం శే( జాలు 

కననీ కననీ ళన కడలచుట్టరికాలు 

అనుమె మిను మెతే నదెవ్వరి మేలు ॥ కంద ॥ 
మేలు మేలు యిది యేమె మేనవావి బలువా 

యీలీల నన్ను6 గూడె నింతే చాల 

ఆలరి శ్రీవెంక పేట డంళటివా( డౌ గా 

ఆలు మగ డొక్క వైతే నదెవ్వరి మేలు ॥ కంద ॥ 105 

హిజ్జిజి 

దక్కె నీకు( బంతము తగు నింక సంతము 

మక్కువ గలసి యమమాన మింకానా ॥ పల్లవి ॥ 


82 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పచ్చికస్తూరినామము పాదపులత్తుక లాయ 

కొచ్చి పతిమీ(ద నేలె కోప మింకాను 

నిచ్చ సిరసువిరులు సీకు( బావపూజ లాయ 

దిచ్చరి నీ యలుకింకా( దీర దాయనా ॥ దక్కె ॥ 
పతివదనము తమ్మపడిగమాయ నీకు 

మతి( జల మింకా నీకు మానదటవే 

ఆతని చెక్కుచెమట లర్హ్యపావ్యము లాయ 

తతి నీగుండె గర(గదా యింకాను ॥ దక్కె ॥ 
మంచి మంచి వుంగరాల(ల*) మాణికపు మ ప్టైలాయ 

మంచ మెక్కి వుండి యడమాట. లింకానా 

వంచనైై శ్రీ వెంకటేశు వావి వరసయుం గూడె 


అంచె రతుల( గూడితి వాస లింరానా ॥ దిక్కె ॥ 106 
పొడి 
ఎటు గెలువ(గ వచ్చు నిటి వానిని 
టి ట్న 
'మెట వచ్చీ నా కొట మలు గాదా ॥ పలవి ॥ 
టె దా 


కొచ్చి కొచ్చి తన్నువే( గోపగించ(గా తా 
నచ్చపు నవ్వులు నవ్వీ నంతె కాదా 
వొచ్చముదనందు నే నొగి. జూపంగా నన్ను 
మెచ్చి చేయి వేయ వచ్చీ మేలు గాదా ॥ ఎట్టు ॥| 


వెక్కసమై తన్నునే 'వెంగెమాడ(గా తా 

నక్కడివా రందు మోపీ నంతె కాధా 

తెక్కుల నే( దన్ను దూరి తిట్ట(గానె నెంయ దా 

మిక్కిలి నన్ను దీవించి మేలు గాదా ॥ ఎట్టు ॥ 
కడు( దమకాన నే( గసరంగాతా 

నడరి కొ(గిట నింగీ నంతె కాదా 

యెడయక శ్రీ వెంక కేకు. డిటు గూడి నా 

మెడ యెత్తి చెక్కు నొక్కీ మేలు గాదా. 1 ఎట్లు ॥ 10? 


శృంగార సంకీర్తనలు 08 


నామంతం 
ల పహోంవకురా అయితే 
నీ హోరికలసాటె నే నయేంనే ॥ పల్లవి ॥ 
పాముపడుకవా(డ ఎర్టకురా ఆ 
పామువంటి యాం నెక( డదాయమ గడె 
గామిడి చక్రవఎవాండ _-దియకురా వో 
చామ సీ పిటయుంయు ఘననచనదవదు గాదా 


|| పోపో 11 


సశసమలిముం, .లవా6చ నెం నిలరా ఆ 


సమలినడపు ల్లా నీరు దేది కే 


తమి సంకు(బేరివా(డ తడవకురా 


అమరతె నీ మెడ కంఖ మడె కఏవే ॥ పోపో ॥ 


ణా 


జా 


౦డవయి శ్రీ చంక పేశ కొంకనేలరా ఆ 
కొండలకువాం నీకు. గౌలందె కచే 
నిండు( గా(గిటను నన్ను సించితి వవుర 
నిండు(గళలమోము నెలంతవు గదవే 


॥ పోపో ॥ 100 
[0వ రేకు 


ముభారి 
కాంగలదయ్యా! గాక కా(క లే(టికే 

దాంగ నేల యింతలోనె తానె నే ననవే ॥ పల్లవి ॥ 
కంటిచూపు వా. డాయ కమ్మనవ్వు వే(డాయ 
యింటిలో నింకాబుద్దులేమి చెప్పేవే 
కుంకెనలు విసుపై( గోరికలు ముసిపై 


అంట(గాక వున్నదాన నాన వెట్ట శేంటికే 


॥ కాంగ ॥ 
మంతనాలు దరదాయ మాటపట్టు గురుచాయ 
యెంత కెంత వొడదా ట్రింక శేంటికే 
దొంతులాయః గూరిములు డూరులాయ నేరములు 
వంతులు వాసులు నింక వద్దనవే ॥కాంగ ॥ 


౪౫ 9-6 


(4 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
చిత్తమెల్ల నిరాయసిగు లెల్ల జారాయ 
న లి గ 
యితల వెనకసుద్దు లిఃక నే(టిశే 
అజటి ౧ 
అత్తిన (శ్రీ వెంర పేశు! డాదరించి నన్ను( గూడె 


తత్తరపు వేడుకలు దలకూడెనే. ॥1:కాంగ 1 100 
మంగళకోొళిక 
ఏకచిత్త మైనప్పు డిన్నియు మరె(ర?)య్యాః గాని 
నాకు నీ వేళకునీ నవ్వుం చాలు ॥1 పల్లవి ॥ 


చిక్కువడివున్నది నా చిత్తము స్త్‌ 

చెక్కుల! శించరలై న జీరలవలె 

చక్క నన్ను దూటాడించకురా నీపూ నీకు 

మొక్కేను నా కింక మోనము చాలు ॥ ఏక ॥ 
కడు( గా(క రే(గె నా కాయమునీ 

కడలపుక్కిటితమ్మకారమువల 

పడి నా పయ్యెదకొంగు పట్టకురా సీక్రు 

వెడ( బంత మిచ్చే 7 "౨ విరహమె చాలు ॥ ఏక ॥ 
శరవళశమాయ నా భావము 

గరిమ నిద్దురల నీ కన్నులవలె 

యిరవై (శ్రీవెంకపేశ యేలితివి యిది 


మరిగితిమి నాకు నీ.మన్ననె చాలు. ॥ఏక-1 110 
ఆహిరి 
ఇట్టిదివో సతిమోహ మిదివో మా విన్నషము 
మెట్టు వలసిన జేయు మిఃక స్‌చిత్తము జపల్లవి ॥ 


తరుణి నీకు వలచి తమువె మజవెః గాని 
మరులు నీపై భక్తి మః౭వదు 
గరిమ విఠరహానడః. గన్నులు మూనః' గాని. 
నిఠతి నీవు వచ్చే వని తలుపే. మూళుము ఖ్‌ ఇట్టి ॥ 


శృంగార సంకీర్తనలు న్‌ 


నిండు నీపై చింతెచేత నిస్టుర విడిచెం గాని 

దండి నీనామజపము తా విడువదు 

అండనె సింగారించె యాఎఎ మానె. గాని 

నిండు( జేత నీకు మొక్కే చనేమమే మానదు ॥ ఇట్టి ॥ 
చిక్కి యిజ్దె నిన్ను గూడి సిగ్గులతో, బాం౧( గాని 

తక్కాక నీ సరఎము తా( బాయదు 

మిక్కిలి శ్రీవెం పేశ మెచ్చ నిన్ను నేర్చెః గాని 


చక్క నీ వెటు నేసినా సాదించ నెరదు ॥ ఇట్టి 111! 
(శ్రిరాగం 
ఇంతికి నీ వెరవా బిచ్చకా చెరవు గాక 
మంతనము నీకు చేదా మారు చేమ గాక ॥ పవి ॥ 


తలపో(త గరవా తరుణిప్టై నిను దాస 

కలది ఎన్నడు మన కరవు గాక 

పులకలుగొంచమా పొం(థతిని స్నిటు చూడ 

కొల(దివా(డిన మోమె కొంచము గాక ॥ ఇంతి ॥ 
జాగర మేమి వొడ్డా సతితో నీ వలుగంగా 

తోంగిన నీటికన్నువె దొక్ట గాక 

బాగులని న్నద్దంఎంచ బరవా గొమ్మలను 

పా(గిన యింతికుచాం ఎ తరపు కాక ॥ ఇం3॥ 


నా 
ఆయములు దా(కవా అంగబజాండు చెలి నేనె 
దాయప్ప( గోరిక కొనదాంరదు గాక 


యీమెడ (శ్రీవెంక పేళ యింతి నిస్వై కూడితివి 


మాయలా యిన్నియును ప్పి మన్ననవె కాక ॥ ఇంతి ॥ 112 
కాందోది 
విడు విడరే యీ వివ మేల సతి 
బడి బడి నే(టికి [భమయించేరే ॥ పల్లవి ॥ 


9 


స్ట థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 

కామాతురమున కలిగిన కాంకలు 

ఆమని పన్నీట నారీనా 

నేమప్ప నీరువట్టు నేత దీరునా 

కామిను లే(టికి. గారించేరే ॥ విడు ॥ 
విత్ర్తములోపం చింతలవీ(కటి 

యెత్తిన దీపాల నెడసీనా 

గృుత్తపుటాకలి గుక్కిల్లం దేటనా 

యిత్తల సతి నే లేందేరే ॥ విడు ॥ 
(శ్రీవెంకటపతి( జెందెటి యాఎల 

తావు( ౧౦పెనల6 దనిసీనా 

యీవేళన చెలి నితండు గూడచెను 


నావల మీ రేల నవ్వేరే ॥విడు॥ [110 
బౌళిరామ[క్రియ 
ఒద్దు మమ్ము( జెనకక వుందుమనవే 
యిద్దరము నెదురైతి మింతె హొమ్మనవే ॥ పల్లవి ॥ 


పాలవంటికులము మా థావము నిచ్చలము 

నాలి మమ్ము( జూచి యేల నవ్వీన తాను 

పోరింప మా ంఏంకుంను పృప్పొడిమై సంకుల్ను 

చాలు నిది చూచి తాను సన్న లేల నేసీనే ॥ ఒస్టు ॥ 
మోచేవి చల్లలు నేము ముడిచేవి మొన్లలు 

పూంచి యేల రట్టుసేసి పొంచీస తాను 

కాచేదా మా మందలు కడసార నిందలు 

యేచి తొను మమ్ము గేలి యేల సేసీనే ॥ ఒస్టై ॥ 


గుంపెన మా నడపు కొప్పు గడు నిడుపు 
తెంపున మ మ్మేల యింత తేల నాడీనే 
యింపుల (శ్రీవెంక పేళు( డింతలోనె మమ్ము గూడె 
సంపదల మమ్ము నేల సాదింవీనే ౫ ఒద్దు ॥ 114 


శృంగార సంకీర్తనలు 607 


2/0-వ రేకు నాదరామక్రియ 
చెలని వే(తలు చెలీ జెలియ నీ కిటని 
గి ల రట 
అలదె నీ పతి నిన్ను నడిగి రమ్మనెనే 4పలవి ॥ 
ఉం (౮ యం 
నాతి ఫీ మోము, దమ్మిలో నవ్వువెన్నెలలు గానె 
యీతల నందుకు నిందు కేమి వోదే 
నీతుల నీ యెమటను నీ రమణు. డిటు చూచి 
ఆతల నీ భావము అడిగి రమ్మనెనే ॥ చెల్ల ॥ 
కేరి కన్ను(గలువల కెంపు సూర్యోవయ మాయ 
యేరీతి సందుకు నిందు కేమి వోచే 
కారణము లేని చేత కమ్మర నీ పతి చూరి 
ఆరసి నీ “వము అడిగి రమ్మనే ॥ చెల ॥ 
గా 
జక్కవచన్నులబి(ద చంద్రవంక లటు నించి 
తక్కి శ్రీవెంకటపళి తానె చూచె 
యిక్కువతో నిన్ను( గూడి మెదురుమేడ యెక్కి 


అక్కడ ని భావము అడిగి రమ్మనెనే. ॥ చెల్ల ॥ 115 
సామంతం 
నీకు నీకె మాకు మాకె నేరుపులు 
ఆకడ నీకడ నే మంత కోపం గలమా ॥ పల్లవి ॥ 


మందమిరియాలువో సీమాటలు 

నిందలకు గురివో నీనీటులూ 

సందది( బెండ్లి వో నీ సరసాలు 

అందపు రమణు(డ నే మంత కోప( గలదూ ॥ నీకు ॥ 
సూదుల మూటలువో నీసుద్దులూ కడు( 

బోది సేనేకొలంది నీబున్టులు 

గాదెల కొలుచువో నీ గాధలు 

ఆదెస నీదెస నే మంత కోప( గలమా ॥ నీకు ॥ 


60) 


థ్రీ తాళ్లపాక అన్నమాఛార్యుల 


ముట్టితేనె ముయివో నీమొక్కులు 
చెట్టునంజేటండువో నీచిక్కులు 
గుట్టున (శ్రీ వెంకపేశ కూడితివి యింక 
ట్‌ 
నట్లు నిట్లు నిన్ను నాడ నంత కోపం గలమా 
ట ట్‌ 
ముఖారి 
అయినట్ట య్యీ( గాక అంతయేటికే 
పయిపై( గలపితివి పాంచి యేటికే 
నల్లెవాటు( బయ్యఎతో వాడుంగొప్పు విరులతో 
చల్లె లమ్మె గొన్లైతవు జంకె నే(టికే 
శ గ్ర 
చిల్లర చెమటతోడ చిక్కని పూర్చులతోడ 
గొల్లలెక్క. లాడేవు కోప మే(టికే 
పులకవొంపాలకోడ బొమ్మంచు మోవితోడ 
కొలచినందె కొలచి కొంక గేంటికే 
కలకల నవ్వుతోడ కందువ సిగ్గులతోడ 
వెలయ(గ6 చెప్పేవు వింత లే6టికే 
పుక్కిటివి డెముతోడ పూ(తల గందముతోడ 
అక్కున బోసి చూపే వాన లేంటికే 
యెక్కువల శ్రీ వెంక పేశుండనై న నన్ను 
గక్కనం గూడితి వింక గద్దింవ నేంటికే, 
ద 
రామ[క్రియ 
నీవే నే నైతింగా నేరుపు నేరాల కేమి 
చేవ దేరె. జాలు చాలు చెప్పపనీ సుద్దులు 
తల( పొక్కటాయ.గా తమకము లెన్నియైనా 
జా 
పంల కొక్కటాయ(గా పంతము లన్న్ట్నైనా 
చలములు చెల్లిగా సాదింపు రెన్నిమైనా 
చెలువు(డ చాలు( జాం చెప్పకు నీసుద్దులు 


॥1నికు॥ 1160 


॥ పలవి ॥ 
గ 


1 అయి ॥ 


॥। అము ॥ 


॥ అయి ॥ 117 


॥ పలవి ॥1 
ర్‌ 


॥ నీవే ॥ 


శృంగార సంకీర్తనలు 


చన వెక్కు డాయగా సరసాలు గనమైనా 
నను పిది గలిగె(గా నా(టకము లెవ్న్నైనా 
మన విది చెల్లెంగా మంతనాలు దరచైనా 
చెనకకు చాలు( జాలు చెప్పకు స్స్‌ సుద్దులు 
కూటములు గలిగె(గా కోరికలు దరచైనా 
నీటుమీ(వ మిక్కిలిగా నిండు. బరవసమైనా 
యేటికి శ్రీ వెంక పేళశ యెనఫితి మిద్దరము 
చీటికి మాటికి నింక( జెప్పకు సీ సుద్దులు 
(శ్రీరాగం 
ఇంత చాలదా యింతి కిదొకశే 
రంతుల రమణుని రప్పించె! గనక 
ఎలికిన పలుకుకు పంతం బొకపే 
వెల(ది విభుని నవ్వించె. గన 
నిలిచిన నిలువుకు విచ్చల మొుకకే 
మలయని పతి. బెడమరలించె. గనక 
చూపు చూచుటకు సోద్యం వొకపే 
యూపతి( జమటల నెనపె[ గన 
తీపుల నటనకు తేజం బొకపే 
కోపప్పంబతి నూ(కొనిపించె. గనక 
ఘనమగు రతులకు( గ్రైవస మొకశే 
పెన6(గుల మమరపించె, గన 
వనిత కిదొక పే వడి శ్రీ వెంకట 
ఘనుని మన్ననలు గైకొనె. గనక 
సామంతం 
ఇంత యాల అంత యాల యేమాయ నిపు డిప్టై 
పంతవు పతికడకె పదరాదా 


[1 సీవే || 


11 నీవే 1 110 


॥ పలవి ॥ 
గా 


11 ఇంత ॥ 


॥ ఇంత ॥ 


1ఇంత ॥ 110 


॥పలవి॥ 
జ్‌ 


70 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెక్కిటిచేయి యేటికె చెలి నీ భావముచూడ 
చక్కని తామెరమీ(ద. జంద్రు( డున్నట్టు 
యెక్కడి కెక్కడి పొందు లేమి గడించేవె 
పక్కన పతికడకి పదరాదా 

వున్నతి. గుచాలమీ(ద నుసురనే విది యేమె 
సన్నపుగాలి కొండల జడిసినట్టు 
యెన్నటి కెన్నటి పొందు లిపేల సేనేవె 

గ 

పన్ని నీ పతికడకె పదరాదా 

చేరువ( గా(గిటిలోన( జెమరించే విది యేమె 
చేరుముత్యా లిటునటు' జిందినట్టు 
కోరి (శ్రీవెంకటపతికూడి మేడ యెక్కె( గృపా 
పారీణు! డాతనొద్దకు బచరాదా 

£7!_వ రేకు రామ్మక్రియ 

ఆడరాని చూడరాని యట్టి దొర వింతే కాక 
యేడ నైనం జెలి నీకు నేమి సేనె నయ్యా 

కాంత నీకు సన్న నేనె కమ్మర! దబూబంతి పసె 
సంతమై మరుకా(కల. జరి గానె 
చెంత నీపు చూడంగాను సిస్తున( బయ్యద మూసె 
యింతే కొక ఆకె నిన్ను నేమి నేనె నయ్యా 

వలపు నీపై నించె వడి బులకలు వెంచె 
చెలప చెమట లవె చెక్కున ముంచె 


నిలువు నీ చే(తలకు నిట్టూర్పుల. దలవంచె 
యెలమిని న్నాకె మరి యేమి నేనె నయ్యా 


సీ యెదుట దా( బొలనె నీటున నిన్ను సొలనె 
కాయజకేలి నిన్ను గడు. గలనె 
పాయపు (శ్రీవెంక పేశ పడతి నీతో వెలన 
యీయెడ నిందా(క నాకె యేమి నేనె నయ్యా 


॥ ఇంత 11 


॥ ఇంత ॥ 


॥ఇంత ॥ 120) 


॥ పలవి ॥ 
గ 


॥ ఆడ్‌ ॥ 


॥ ఆడ ॥ 


॥ ఆడ ॥ 12! 


శృంగార సంకీర్తనలు 


కాంటోది 
నేడుగా యివి తనకు నాండెపో నాకు 
కూడిన మీరు సాకిరికొమ్మలాల 
తాలిమి లేక యిజ్టై తనలోనె కోవ ముంటె 
నాలో నున్నవిగా నవ్వుం 
సీలాన తనమాట చిరుచేందు లుం టేను 
తేలెటి నా మోవి గా తీపులు 
తెంపుల తనబొమ్మల తిట్ల సాలపు ఎంకె 
వంపు నా రెప్పల( గా వలపులు 
యింప్పు లేక తనమతి నెగ్గులును తప్పు లుంటె 
"పెంపున నా కున్నవిగా పెను వేలిమొక్కులు 
తిమ్మి మరునేట్ల తనమ శమక ముంటె 
చిమ్ముల నా కున్నవిగా సిస్టులు 
అమ్మరొ శ్రీవెంక పేశు డన్నిటా నన్ని. గూడె 


7॥ 


॥ పలవి ॥ 
న. 


॥ నేండు ॥ 


॥ నేండు ॥ 


కుమ్మరించె నాపై వొనగోరిసామ్ములు 1 నేడు ॥ 123 
యా 


దోది 


మున్నిటి తానకా(డా 'మోన మింకానా 


ల 


కన్నుల. జూచుట గాక ఘాత లింకానా 
మాయల వేరొకతెకో మాటలాడ గానె 

చాయల నే( జేనే సన్న లింకానా 

ఆయెడ నా రాక గని అటు తలవంద(గాను 

యేయెడ నే దూరి తిస్టే దిది యింకానా 
విరహపు నన్ను. జూచి వికవిక నగ౭గాను 

సరస నా బొమ్మల జంకె లింకానా 

సిరుల నాకె దన చెలియని బొంక(గాను 

;న్సీరతి నిజము గొల్పే నీటు లింకానా 


॥ పలవి 4 
ఉం 


॥ మున్ని ॥ 


! మున్ని ॥ 


శ్రీ తాళ్ల పాక ఆన్నమాచార్యుల 


యెదుట నామోము చూచి యింటి క్ట రా(గాను 
కొదలు గొణ(గుల నా కోప మింకొనా 
అదన శ్రీ వెంక పేకు( డాదరించి కూడె నన్ను 


కదిపి వుండుటె కాక కా దను టింకానా ॥ మున్ని ॥ [2% 
వరాళి 
కంటి నే నంతలో(. గడల మీ భావము 
దంటలగు మీర లిస్టరు జాణలే ॥ పల్లవి ॥ 


"పెడమరలి అటుచూచి పెదవులన నిను దిట్టి 

పడ(తి మరలెను నీవు పై కొనినను 

గొడ(గుచును బొమ్మలనె గొబ్బునను( గోపించి 

అడ(గి తలవంచె నీ వవు డేమి నేసితో ॥ కంటి ॥ 
తళుకునను నిన్ను( గను(దమ్ములనె జంకించి 

బెళికి నిలిచెను నీవు పేరుకొనంగ 

వులికిపడ్‌ నిన్ను నిట్టూర్పులనె కడు( గసరి 

చెలుల మొర! గెను నీవు చెనక(గాను ॥ కంటి ॥ 
కొమ్మ కా(గిట( గూడి రొనగోర నిను నడి(ది?)మి 

వుమ్మడి( గమ్మర.( దాన పూరకుండి 

చిమ్ముల బూ(బొదరింబ శ్రీ వెంక కేశ్వరుండ 


నెమ్మది నుంటిరి కళలునిండె మోమునను ॥ కంటి ॥ 12/4 
సాళంగం 
ఇందుకంటె నేమి సేతు నిదివో నేను 
వొందిలి. దా( బిలిచికే నూ(కొననా నేను ॥ పల్లవి ॥ 


ఆనిపట్టి తనతో నలిగి వుందాననా 
మోనాన( దన కిప్పుడు మొక్కనా నేను 
మానుపడి తనపొందు మానితినా తొల్లి టై 
కాను కియ్యనా నే(డు కడనుండి నేను ॥ ఇందు ॥ 


శృంగార నంకీ ర్తనలు గ 


గొంటుల చనమున గే( గోపగించు కుందాననా 
చొెంటి. వలవంచు రొన్ద నుండనా నేను 
దలటన "6 జలపట్టి ద్గర రుందాననా 
అంటు ముట్టు గలదాన నాడ నుంటి నేను ॥ ఇందు ॥ 
రాంయచు రొంగుపట్ట(గా( గ కొన రుందాననా 
ఎరతోన ఒరవః మందనా నను 
వింత దీర నన్ను గూడె (శ్రీ వెంక పేశ్వరుండు 


(౮ 


దింత నాబగుల విస్త్రవీ(గనా నేను ॥ ఇందు ॥ 120 
సామంతం 
పిస్నఏింవ ల యిందు వేమారు. దనతో 
చున్న నెం చేసేదేమి యింక దనచిత్తము ॥ పల్లవి ॥ 


చెప్పరాని ఏతాని _త్తములో మర్మము 

స్పఎము నారోని అడియాస యిదిగో 

ప్నియి* గప్బగరాని కన్నులలో మర్మము 

చప్పి డెరిచే చక్కని తనరూబఎ పో (1 చిన్న ॥ 


౮ 


(౫% 


పటియు? బట్ట(గరాని పాయములో మర్మము 
ముట్టుపడి పతిమీ(ది మోవా మిదిగో 
రుటియు( "టం(గరాని కుదముల మర్మము 
టె ట్‌ 
పొట్టం వాాలసున రీలో పులకలం బ్లో (1 విన్న 11 
అందియు నంద(గరాని ఆయముల మర్మము 
..౦దడి( ఎరవశాల సంగతిదివో 


రింమవ శ్రీ వెంక పే గలసిన మర్మము 


గాందినె యీతని గోరిగురుతుం పో. ॥ విన్న ॥ 1260 
79వ తేకు లలిత 
చెలు( వలు నీకు నాకు సిగు మరంగు 
ఉం గా రి 
యెల్ల భావము గంటి మి(క నేల మర(" ॥ వర్లవి ॥ 


10 


74 


థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మోపిమీ(ది కెంపులకు మోనమె మర/(గు 
కావికన్నులకు నిద్ర కడు మర(గు 
తేవం నిట్టూర్పులకు తీగెనవ్వె మర(గు 
యూవిధాలు గంటి నాతో ని(క నేల మరగ 
చెక్కులచెమటలకు చెంపచేయి మరంగు 
మిక్కిలిపులకలకు బుయిపూ(త మర(గు 
తక్కి మోము వాండుటకు తమ్ములము మరగు 
యిక్కడ నిన్ని! గంటి ని.క నేల మరంగు 
కూడిసకూటమునకు గుట్టు యిది మరగు 
నాడం నీ మేనికి నా చన్నుదోయి మరంగు 
వేడుకకు (శ్రీ వెంకటేశ వేసాలు నీ మరంగు 
యీడ నిన్ని( బచ్చిదేశె నింక నేల మరంగు 
శుద్ధ వసంతం 
ఎందు వోయీ నింతలోనే 
యెందు నుష్పుచింది యినుమడీ(గాకా 
పంతమా నీతో. బఎమారును ని 
వెంత సేసినా నరింగేము గాకా 
వంతులా మారువడి' దిట్టను 
అంతయు నొకపక్క నణంగుందీ( గాక 
యెమెువా నీతో నడురాడను నీ 
దిమ్ము జేంతలు దెలిసేము గాక 
రమ్మరా నిన్ను( గాదనేమా 
క్‌మ్ములా నిన్ను( గీర్తించ గాకా 
చలమా నిన్ను సాదించను నీవు 
చెలిమి( గహడ(గా( వేరొంట గాకా 
అలరు శ్రీ వెంకటారిళుండా నీ 
వలప్పగా(గిలె వె పాయ గాకా 


॥ చెలు ॥ 
ఉం 


॥ చెలు॥ 12 
ఉ 


॥ పలవి ॥ 
గా 


॥ ఎందు ॥ 


॥ ఎందు ॥ 


॥ ఎందు ॥ 120 


శృంగార సంకీర్తనలు 


కాంటోది 
ఇంత వాఐవా మాకు నివినేండు 
కంతునివోఎల సెంక్షి గలిగెంగా నేయ 
కాంతికును నీకును కనురెప్పలె తెర 
దంతపు నవ్వు మీకు తిల(బాలు 
రంతుల ఖూరుప్పతె రవళి సోబనాలు 
వెంతల బు కీ పెండ్లి చెల్లెంగా నేండ 
ముదితకు నీకును మోవులె బువ్వములు 
రిదియు సిస్టెలె మంచి కమ్మగందాలు 
సదరపు సరసాతె చల్లు వెదవీడేలు 
యెమరెదురనె సెండ్రి యెసగెంగా నేండు 
వుంచప్పు గోరరాంకుతె వుంకువ సొమ్ములు 
ముంచిన పలు సోంకుతె ముయికిముయి 
యెంచ(గ శ్రీ వెంకపేళశ యిందిర నీ కూటములు 


॥ పలవి ॥ 
స. 


॥ ఇంత ॥ 


॥ ఇంత ॥1 


రంచపు! బెండ్లి మీకు. గలిగంగా నేండు ॥ ఇంక ॥ 120 


సామంతం౦ 
తగుమాట రేమిగల్లా దవ్వుల చెప్పుదుగాని 
అగడయ్యా నీవు నన్ను నంత దగ్గరకురా 
మెగరే జక్కవలు యిదినో నాకుచములు 
గగనపు చకోరాలు కను(గవలు 
తొగరు( దుమ్మిదలు నాతురు మిదివో నేండు 
బెగడుం జేసు నన్ను బెట్టి పిలువకురా 
కొండలనింహము నా కొనవై న నడుము 
గండు మీరి నా పిరుందు కరికుంధాలు 
నిండిన నా పాదములు నీటిలోని లాందేష్ళు 
చండిపడ నీవు నన్ను సారె. జెనకకురా 


మ? 
1 లల౦ ॥1 
మ! 


॥ తగు ॥ 


శ్‌ పంటు 11 


70 


ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మించులమెరు(గు లివి మే(టి నాతనువు 

దించని తేనెల పెరతీపు నా మోని 

అంచల థ్రీ వెంక పేళ అంతలోనె కూడితివి 

యెంచగ నిన్ను మరిగె నిన్నిటాం బాయకురా ॥ తగు ॥ [100 

ఆహిరి 

అయ్యో తా నేమనీ నప్పటి( దాను 

పయ్యదలో సిగు దా(చి ఐడల(గాను ॥ పల్లవి ॥ 

న! గ 
చూపులనె గుండె వట్లి సుద్దులన మిన్ను ముట్టి 
ట్‌ ౧ | 

దాపు నేసుకొని తన్ను6 దలంచంగాను 

తీపు మేలముల జిక్కి. దిస్కల( దనకు మొక్కి 

తోపు నూకుడు వయసు దొబ్బ(గాను ॥ అయ్యో ॥ 
ఆస బులకిలు వెంవి అంగము చెమట ముంచి 

బొసల తగపి సమ్మి బతుక( గాను 

వాసికి( దనువు మోది వంతుకు! ్రాణముగాది 

వోసరించి పూరకె నే నుండ(గాను ॥ అయ్యో ॥ 
శాం నేనని." ద్శరి కొంగిటం గూడి 

నానిన నవ్వులు గుట్టునడప(గాను 

యీ నెపాొన శ్రీ వెంక పేళుం డింతలో నన్ను 


పూనుక మన్నించె నని పొగడంగాను ॥ అయ్యో 110! 
బౌళి 
మే(టులాల బోంటులాల మీ రెరంగరా నన్ను 
నీటున( దా నొద్ద నుంటె నేర మెంతునా ॥ పల్లవి ॥ 


మోము చూడంగా నేను మొరగి నవ్వితి. గాక 
ళొముందు వూరకుంటె(. దడవితినా 
(యేమమున' దబిలువ(గా బెట్టి వూ(కొంటిం గాక 
దోమటి. దడవకుంటె దొమ్మి నేతునా ॥ మే(టు ॥ 


శృంగార సంకీర్తనలు 77 


చెక్కు నొక్క(గా నే జీర వారించితి. గాక 

చక్క సుంటెం దన్ను నే సాదింతునా 

నిక్కి పూవుల వేయంగా నీటున( దిట్టితి. గాక 

మిక్కిలి గుట్టున నుంటె మితిమీరుదునా ॥ మేంటు ॥ 
బలిమి నేయ(గ( దన్ను( బైకొని కూడితి. గాక 

చలమున!( దింత మంజకె సాగనిత్తునా 

యెలమి శ్రీ వెంక'పేళు నింపులం జొక్కితి. గాక 


తల పెర(గక వుంటె దగ్గరుదునా ॥ మేం ॥ 102 
శగ0ఎవ రేకు శుద్టవసంతం 
చాలు( జాలు నేతుట సటలు నీ రీతులు యీ 
' సీలిచేంతపతిం గాక ని న్నేమనేదే (॥ పల్లవి ॥ 


వథ్ధేరె మాటలు వలవని నీటుఎ 

వొద్రనె నే మింతలేసి కోపుదు మపే 

యిద్దరిలో నిను. బెంచి యింత నేనె నాతండ 

నిద్దమై యాతని, గాకని న్నేమనేదే 1 చాల ॥ 
గానెనీ సుద్దులు ఆడెటి బదులు 

పూని యింతలేసికి నే నోపుదున పే 

టూ నీకు జిన విచ్చి యింత సనె నాతండు 

నే నింకా నాతని. గాక ని న్నేమెదే చాలు ॥ 
పోపో నీ కతలు పోకుల నీ గతులు 

పూంపుల రా(పుల నేనోపుదు నపే 

యేపున శ్రీ వెంక పేశుం డింతలో నన్ను( గూదె 

నీ పొందులాతని( గాక ని న్నేమనేదే. ॥ చాల ॥॥ 101 

సామంతం 

చాలు జొలు( బొగడకు జాణకాందే 

నాలి నే( దనిసితింటో నాండు నాండే ॥ పల్పవి ॥ 


78 థ్రీ తాళ్లపాక అన్నమావార్యుల 


తనకు వలవినట్టి తరుణి సూర్చనకను 

"పెను ముక్కుగోనిన బీరగా(దే 

మునుపనె వుపకారమున నున్న బలినట్టె 

పనివడి కట్టినట్టి పంతగాండే ॥ వాం ॥ 
కోరి తన్ను( గూడినట్టి గొల్లల మానములు 

మేర మీరి చేకొనిన మేటివాండే 

కౌరవుల! దాండిపుల( గడు జుట్టాల నెల్ల 

వోదువెద్టి యంపినట్ట పుణ్యపువా(డే ॥ చాలు ॥ 
నిండు వురమున నింతి నిలిపి (శ్రీ వెంకటాది 

కొండమీద ౧క్కుకొన్న కో డెకాంచే 

అండి నిష్జ నన్ను( గూడి ఆయిము లంటి వప్పిం౨ 


దండిమై ఎరసినట్టి దై వపువాందే ॥ చాలు ॥ [101 
ముఖారి 
పదిలమై వుంమగాని పదరకుమీ 
వెదకితే( జూఎవరె వెం( జుమ్మీ విభుండ ॥ పల్లవి ॥ 


అందపు నీ మోవితేస లాని యాని యెవ్వతో 

అందు. గెంపులు నించె నదె చూడుమా 

పొందుల నదెవ్వరికి పొరసి సీ వియ్య కుంఢ్రా 

కందువ మెత్తులు వేయు గతి సుమ్మీ విభండ ॥ పది ॥ 
చక్కని నీ దేహిమంటి సారె సారె నెవ్వతో 

అక్కుడి రేకలు నించె నది యెవ్వతో 

గక్కన వేరొాకతెకు( గాంగిలి నీ వియ్యకుండా 

తెక్కల అచ్చెనవెస్తే లీల సుమ్ము విభుండ ॥ పద్‌ ॥ 
కూరిమి నీ రతి. గూడి గురుతుగా. గుచముల 

ఫోరి ముద్ర లురమున నుంకుమ నొ త్తె 

ఆరీతి (శ్రీ వెలసే; అరంమరపిందిన 

నేరుపరెవ్వము( గారు న, జొమ్ము విభుండ ॥ పది ॥ 180 


శృంగార సంకీర్తనలు 


ముఖారి 
ఇంత నేసినటి పతి నే మందమే 


చుంతుకు సక్కించినట్టి మనసు నే మందవే 
ఎక్కున( బెజైను చేయి చిత్తములోపలి నూయి 
యిక్కడ నీసతి భావ మేమందమే 


ముక్కున. గీలించె వేలు మొనగోర నదె వ్రాలు 


మక్కువ యింతనేసిన మరుని నే మందమే ॥ ఇంత ॥ 
కన్నుల నించెను నీరు కరిగ. బయ్యదజారు 


॥ పలవి ॥ 
లా 


యెన్న(గ నీ యింళిమోహ మే మందమే 


పన్నుకొన నిట్టూర్పు పారదోనె తన నేర్చు 
ట్‌ 
యిన్నిటాను నోముఫల మి(క నే మందమే ॥ ఇంత ॥ 
చెలిపె వేసెను మేను సిల ముని.గ౫౯ దాను 
రా మ. 

యెలమి నీ చెలి మర పేమందమే 

అలరి శ్రీ వెంక పేశు. డంతలో విచ్వేసి కూడె 

తలంపు (పేరేంచినట్రి దైవము నే మందమే  ॥ ఇంత ॥ 106 
శంకరాభరణం 

ఏమి సర(గని బాల నేమి చేసితివో 


ఆమని కాలములోన అది చేమి సేసితో ౪ పల్లవి ॥ 
కన్ను రెల్ల( దెల్లనాయ కాయ 

కన్న కమి "సపితినో 

వన్న మేన జంజారేంగ 


మోవి గడు మాగ౧ 
ఇన్నాళ్ల వలెంగాదుి యేమి 


వో 
. న 


మ, ॥ ఏమి ॥ 
కొప్పు గడు ఉక్కువడె కుచములు రొక్కువడిె 
అప్పటి నేమి సేసితి వయ్యో అయ్యో 
చిప్పిలె నిట్టూరుపులు సెస్షులివె గొారుపులు 
యిప్పు డిప్హై యీ సతి నేమి నేసితో ॥ ఏమి ॥ 
*౪01 9-57 


[1 శ్రీ తాళ్లపాక అన్నపూ వార్యుల 
చెక్కు లెల్ల ( జెమరించె నెలవుల నవ్వు ముంచె 
వొక్కమాటె టుంర సేసి తోహో వోహో 
నిక్కి (శీ వెంకటపతి నీవు గూడ6 దోలుదువు 


యెక్కువ మేనిగుతురు లేమి నేసితో, ॥ఏమి॥ 107 
కాంటోది 
ఆంత నింత నుండీ ఆనవెట్టీ రమణు(డ& 
అంత లేదుగా నాకు నాయము సోంశీని ॥ పల్లవి ॥ 


బౌనె తనకు నాకు నంత పొందా తొలినాండు 

నానిన వలపులతో నవ్వ వచ్చీని 

పోని పోని వుష్పువేసి పొత్తు గలయ వళ్ళీని 

నే నోప(గా యింతేసికి నిద్దర వచ్చీని ॥ అంత ॥ 
రేలె తనగురుతు లెస్పగా నెణు(గుదునా 

వేళ గాదన్నా బందెలు వేయ వచ్చీన 

చాలు జొలు వెబువెట్టి సారె నిమ్ము గొనవర్చీ 

తాలిమి లేముగా నన్ను. దల్లి విలిచీంి ॥ అంత ॥ 
రావె తానూ గను రతి నేవూరు కేపూరు 

లోదరము నిన్ను. బెట్టి కొంగు వట్టీని 

శ్రీ వెంక పేశ్వరుండు చెక్కు నొక్కి నన్ను( గూడె 


వావుల( దోదుగా నాకు వాసులు వుట్టీని ॥ అంత ॥ 100 
2771_వ రేకు సామంతం 
ఊరకితానుం డ్‌బ్దె నుండు(గాక 
రారుకొణ లై నమీ(ద దీగవు(గొంతా ॥ పల్లవి గ 


తనకేమె నాతోన( దల వంచు కొంజేను 
ననుప్పులేని చోట నవ్వ( బొయ్యేదా 
అననేలె నన్ను సారె నవ్వలిమో మైతి నంటా 
చనవులేని చోట సలిగె(గొంఠా ॥ ఊర 11 


శృంగారనంకీ ర్తృనలు రి! 


చింత యాలె తనకు నే, జెక్కిట( జే యిడు కొంజే 
సంతముగానిచోట సరసములా 
యింత యాళె యడమాట లేకతాన నేనుంపే 
పంతగాండు తాను నే బచరించ( గలనా ॥ ఊర ॥ 
వలపు చల్ల/గ నేతె వంతుకు నే నలిగితే 
చలము సాధించ(గాను జాణతనాలా 
యెలమి శ్రీ వెంక కేకు. డింత చేసి నన్ను. గూడె 


కలసిన మీ6ద నింక కపటములా. ॥ ఊర ॥ 18% 
కా౦టోద్‌ 
చూచితి. దనసరిత సుద్దు లేంటి కో యమ్మ 
చేచేత నింక దొంక( జెల్ల దో యమ్మా ॥ పల్లవి ॥ 


జడిసి లోంతుమాటల జాణతనా లాడీ నన్ను 

తడవితే( దలదీసి తక్కించీ నమ్మ 

చిడుముడి చుల్లరప్పు 'సేంతల మమ్ము. జెనకీ 

పడుదుమాటలవాని పస యే(టిదమ్మా ॥ చూచి ॥ 
ఆరీతి నాజడి(బెట్టి యంతరో నడుగుకొనీ 

గోర దొయ్యేదాని క్రింత గొడ్డ లేలమ్మ 

సారెకు మాటపట్లు సాదించి నడచీని 

తీరకుండా జగడాలు తిద్దంచొయ్యి నమ్మా ॥ చూచి ॥ 
పొందుగానిమతకాల బోదించ వచ్చీని 

యించరిలో నెక్కు డాయ ని(క నేలమ్మా 

అందపు ,శ్రీ వెంక పేశు. డాదరించి కూడె నన్ను 

నింద లెల్ల బానె నింక నెమ్మదినే యమ్మా. ॥చూది॥ [140 

వరాళి 

నేండు రేపు. జూతు గొని నిలరా నీవు 

వొడి వాండి నొ గోరు వస్టురా నీవు ॥ పల్లవి ॥ 

1 


థీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


చేసన్న నేమి గల్లా జెప్పి చూపుదువు గాని 

మాసిన చెర గంటక మానరా నీవు 

మూసి మర(గుల ెల్లా ముందట మొక్కుదు గాని 

దోసముబంట ననక తొలరా నీవు ॥ నేండు ॥ 
యేమి పని గలిగినా నింతుల నంప్పుదు గాని | 

రామలకు( గల దింతె రాకురా నీవు 

నామీ(ద మోహము గల్తె నవ్వులు నవ్వుడు గాని 

మోముచూడ సిగ్గయ్యిని మొన సేవు సీవు ॥ నేండు ॥ 
కఈకట మిది యంత గల్లా గుట్టున నుందువు గాని 

పోటి. గోల నాొడితేనె పోకురా నీవు 

మేటివై (శ్రీ వెంక పేళ నెచ్చుగా( గూడితి విష్పై 

గాటటాన నేనంటి నింతె కల్లి సుమ్మీ నీవు ॥1నేండు॥ 141 


సాళంగం 
నవ్వవొద్దా యిందుకు(గా నాకు నా3 నిన్ను( జూచి 
యివ్వలనెయింత నేసే వేలయ్య నాయకు(డ ॥ పల్లవి 1 


చూడవొ ద్దా ఆకె నిన్ను(. జూచి సార మొక్క(గాను 
యేడీ నన్నా సిగ్గువడే వింత దగునా 
ఆడవొద్దా మాథమాట ఆకె నిన్ను( బిలువ(గా 
యేడో “'సరాకయ్య(య్యే?) వేలయ్య నాయకుండ ॥ నవ్వ ॥ 


చేరవా ద్దొ మగువను చెనకి సరసమాడ 

కూరిమి 'దెలి నేరంటా గుట్టు "నేనేవు 

మేరమీరవాద్దా ఆకె మెల్చీ చెయి వేయంగాను 

యీరీతి వొలసీ నొల్లా లేలయ్య నాయకు(డ ॥ నవ్వ ॥॥ 
కప్పవొద్దా పచ్చడము కాంగిలించి కూడంగాను 

దప్పి దేరె మోవితేనె దగ దొ్టేవు 

వొవ్చుగా (శ్రీ వెంకపేళ వుండవొద్దా రాజసాన 

యిప్పుడే పెండ్లాడి తింత యేలయ్య నాయకుండ. ॥ నవ్వ ॥ 142 


శృంగార సంక్రీర్తనలు 83) 


ఆహిరి 

నేతునో నీ మేన నెల్ల జీరలుగాను 

అతల సూడువప్టే దదె చూచే. గాని ॥ పల్లవి ॥ 
జెప్ప రెత్తి మాచితేసె జేసు వుళ్లై నిదె సీకు 

దుప్పటి కొంగు వట్టితే దూర కుండేవా 

చొప్పుగానా యించుకం౦ంత( జూతమువో యి(క నేల 

కప్పిన సీ బింక మెల్లి ( గను(గొనే( గాని ॥ సేతు ॥ 
కవ కవ నవ్వితేనె కాంగిపడే విప్పు డిశ్లై 

తివిరి కాలు దాకితే తిట్ట కుండేవా 

వివరించి అది వెల్లవిరి నేతునో వోరి 

అవల నీతో జగడమైన నయ్యం గాని ॥ నేరు ॥ 
ఆయము లంట€6గ( బోతే ననుమానించే వందుకు 

చేయి వేసి కూడితేను చిక్క కుందేవా 

చాయల శ్రీ వెంకశేళశ సమ్మతించి రూడితివి 


'నేయ(గలవి నేతునో చేరి మొక్కే6 గాని, 1చతు ॥ 110 
ముఖారి 
దొర వై తె నింతలోనె దోసమా యేమి 
గరిమ మా వినయాలు కౌనివా యేమి ॥ పల్లవి ॥ 


మలసి యీడా నాడ మాట లాడకున్న నేమి 

తొలుతె యింటికిరాను దోసమా యేమి 

తలఃపిజై వుండిన దగ్గరక మానేవా 

కలపుకోలుందనము కానిదా యీమి ॥ దొర ॥ 
వడి. జుట్టాలముగాదూ వావి చెడ మందు గద్దొ 

కడు మమ్ము మన్నించితే కానిదా యేమి 

కడకన్నుల( దేలిం కాంక రేచకున్న నేమి 

తొడ(గి విడె మందితే దోసమా యేమి ॥ దొర ॥ 


84 ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చేరి చేరి బుజము'పై( జెయి వేయకున్న నేమి 
దూరక కా(గిలించికే దోసమా యేమి 
యీరీతి థ్రీ వెంక పేక యిక్కువ నుండి కూడి 


గారవించితివి యిది కొనిదా యేమి. ॥ దొర ॥ 141 
బ70-వ రేకు పొడి 
చుట్టపువరుస( గొంత చూచి! గాక 
అ్లై యే మన్నా నెదురాడేవా నీవు ॥ పల్లవి ॥ 


అలిగి రాకుండ(గాను అనలఠె పెప్టిం గాక 

చెలి నిన్ను. దిట్టితేను చెల్లదా నేండు 

వులివచ్చి సిగ్గుతోడ నూరకున్న నుండె గాక 

చరివాయ జెనకితే జంకించేవా సీవు ॥ చుట ॥ 
పంతము నీ వాడ(గాను పాడియె నడపె. గాక 

కాంత యేది దలఃచినా( గాక మానీనా 

జంతతనమేలంటా( జక్కనుంటె నుండె. గాక 

దొంతిగా( బై నొరగితే దూరేవా నీవు ॥ చుట్ట ॥| 
చెక్కు నొక్కి కూడ6గాను నెలవినె నవ్వె! గాక 

చుక్కలు మోవి నించితే సూడు వ్టేవా 

యెక్కువ శ్రీ వెంకపేళ యింతి నీతో నొక్కటాయ 


మక్కువ నీ మేలింకా మరచేవా సీవు ॥ చుట్ట ॥ 145 
దేసాళం 
మంచివానివలెనె మాట లాడీనె 
యించుకంతా నెర(గ€డు యేడవా(డే తొను ॥ పల్లవి ॥ 


తీపుల పెదవి వంచి తిట్టినా మానండు నే( 
గోపగించు కొనంగానె కొల్లున నవ్వీనే 
రాపుగా నానలు వెట్టి రాకు మన్నా మానండే 
వోపనని రా(గానా వొద్దికి వచ్చీనే ॥ మంచి ॥ 


శృంగార సంకీర్తనలు శ్రి 


గొణ(గి గొణంగి లోలో గుంపించినా మానండే 

అణంగి నిద్దిరించంగా నాయ మంటె(టీ?)శే 

వొణికెవేసుక నే నూరకున్నా మానండదే 

సణ6గు లాడంగ వేరె సాకిరి వెట్టీనే 4౪ మంగి ॥ 
వెజతు మనుచు మొక్కి వేసరీనా మాన,డే 

కఅకు లాడేవేళ కాగిలించీనే 

వుజక (శ్రీ వెంకటాదినుండి వచ్చి నన్ను(గూడె 

మొఅఃగి వావిలిపాటి ముస్టురామచందద్రుండే ॥ మంచి ॥ 140 

ముఖారి 

ఎంత మొగమాయకా౯ందో యేమో కాని 

యింతులార వెర గ్రైతి మింక నేమో కాని 4 పల్లవి 
మొదల నేమైనం జేసి ముందట నీవృండితేను 

యెదురు మాటాడంజాల నేమో కాని 

పెదవి కెంపులు రే6గబెట్టి నాతో నవ్వితేను 

యిదివో నే బ్రమసిక్షి నింక నేమో కాని ॥ ఎంత ॥ 
కొయ్యతనా లెల్ల నాడి కొంగువట్టి తీసితేను 

యియ్యకొంటి( బనులకు నేమోకాని 

పయ్యదపై( జెయి వేసి పచ్చితిట్టు దిట్టి తేను 

నెయ్యమున6 గరఈగితి నే నిదేమో కాని ॥ ఎంత ॥ 
పంతము లిన్నియు నాడి బలిమి నేసి కూడితి( తే?) 

నింతలో( బంత మిచ్చితి నేమో కాని 

వంతుకు (శ్రీ వెంక కేళ వలపించి నందు కెల్ల 

మంతనాన లోనైతి మరి యేమో కాని. ॥ ఎంత ॥ 147 


వరాళి 
మేలుగలవారి కెల్ల మీంద మీంద నాస లిప్లై 
చాలుకొను( గాని మరి ఛాలించ దెంత్రెనో ॥ పల్లవీ ॥1 


థ్రీ తాళ్లపాక అన్నమోచొర్యుల 


గక్కన( జూవిన చూపు కొంక దీర దెంత్రేనా 
కిక్కిరించి మరియు మగిడి చూడకా 
చొర్కుచు రెప్పవేయక చూచినా. దనివోదు 
తిక్కక ఆరూపె మతి( దలపోయకుండినా 

అంది వొకమా టాడితే నంతట! దీరదు తమి 
మందలించి అబ్దె మారు మాటాడకా 
పొంది ముచ్చటాడినా( బోవు కోరిక లన్నియు 
కందువ( జెలులతో కతలు తొ( జెప్పకో 

కన్నప్పుడే వోకమాటు కలసినా సొంపులేదు 
యెన్నిక( బేక్కుగతుల ననయకొ 
యిన్నిటా శ్రీవెరక పేశు. డెరి(గిన జాణ గాన 
నన్ను గూడె నివి నాలో ననుపు గాకుండదు. 

ముఖోరి 

ఒయ్యనె విన్నవించరె వోద్దనున్న పతి. జూప్‌ 
నెయ్యపుని వ్వెరగుతో నిలుచున్నా( డిత€డు 

తలపో(త చింత యెంతో తరుణివిరహ మెంతో 
చెలువు(డె వచ్చి పిలిచినా నెర(గదు 


తొలుతె వియోగముకోనె అలనెః గాన 
నలువంక నిజ మాడినా నమ్మదు 


నిట్టోర్చుగములతో నెరుల చేదరుతోడ 
పట్టి కళ లంటీనా( బతికడ చూడదు 
యిఫ్లై యెదురు చూచి యిందా(క వేసారెంగా 
గట్టిగా నెదుర నున్నో గల్లి లంటా నున్నది 


విరులపానుపుమీ(ద వెడ(జారు( బయ్యదతో 
సరుస( బండీిన పతిచందము దేలియదు 
శిర నెత్తీ యిదె కూగే శ్రీ వెంక కేశ్వరు( 
డరుదైన కల గంటీ నంటా నాడీని, 


౪ మేలు 5 


॥ మేలు | 


॥ మేలు ॥ 118 


॥ పలవి॥ 
లి 


॥ ఒయ్య ! 


|| ఒయ్య 11 


॥ ఒయ్య ॥ 140 


శృంగార సంకీర్తనలు [7 


మధ్యమావతి 

ఆమాట మీ ఠెరంగ రాతఈండె కాని 

తామసించి నాడనుండె తన కేతె వెజపు ॥ పల్లివి ॥ 
విచ్నేయు మనవె విభుని నిక్కడికె 

యిచ్చటన విన్నవించే నేమి గల్లాను 

ముచ్చట దీరదు తనమొగము చూచినడా(కా 

తచ్చివేసి నేనుండంగ తన కేతె వెజపు * ఆమా ॥ 
తప్పక చూడు మనవె తా ని్టై నాదిక్కు 

యిస్పుడె మంచిది నేనే నేమి గల్లాను 

దప్పివోదు నేండు నాకు తనతో మాటాడుదా?కా 

శస్పు లెల్ల వొప్పు లయ్యా తన శేఠె వెజప్ప ॥ ఆమా ॥ 
తలంచుకొమ్మనవె తనపొందు నాపొందు 

యెలమిం గాంగిటం దీర్చే నేమి గల్లాను 

అలమె (శ్రీవెంక పేశుం డందుకే మెచ్చినదాంకా 


తలవంచుకున్నా(ండు తన కేలె వెపు. ॥ ఆమా ॥ 150 
2760వ రేకు ముఖారి 
ఎవ్వరికి. గలదురా యిటువంటి యనుభవత 
యివ్వల నీ వాకెవలె నిటు నోమవలదా 11 పల్లవి ॥ 


కంకణాలచేత నీ కరమప్పళించి చెలి 

అంకెల6 గుచాలమీ(ద నది మదిమీ 

తెంకి. గూచుండి కన్నులు తేలవేసి నిన్ను జూచి 

కొంకక నీ చెవిలోన( గూరి మేమో చెప్పెరా ॥ ఎవ్వ ॥ 
వుంగరప్పవేళ్ల నిన్ను నువిదచెక్కులు నొక్కి 

యెంగిలిపొత్తాకు మడి చిచ్చి యిచ్చి 

ఫొంగెటి పులకలతో పొందు చూపీ మాటాడి 

సంగతిగా( గాంగిలించె. జాలదా యీ భాగ్యము ॥ ఎవ్వ ॥ 


68 


శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


నిలువుల బయ్యదవేసి నీపై( బొాదముచాంచి 
నలువంక( దొడల( బెనచి పెనచి 
యెలమి శ్రీవెంక'టేశ యుటు నిమ్నం దెరవేసి 
కలనె నిన్నాకె అంతకం బెరా నేను 
శంకరాభరణం 
నీవు చల్ల (గాబదుక నీకేల యీగొడవ 
నీవలపులకు నెల్ల నేనే గురి 
చెక్కునొక్కకుర నాచెమట నీచేతనంట్‌ 
గక్కన నీకు(€గొవై న కర(గులివి 
య 
యెష్కవ నొతాషము నీవేల కట్టుకొ నేవు నే( 
బుక్కట నాలో నెప్పెన. బొరలే(గాని 
ప. 
కా(గలించకుర నోకా(కల నీమేనువాడి 
తీ(గెల నీవల్లనైన తేజములివి 
నీంగని నామరులిదె నీవు చుట్టుకొన నేల 
ఆ(౧ నేనె పొట్టువొరలయ్యే(గాని 
నామోవి యడుగకుర నానచేదు కడునెందె 
వేమరు నీవల్ల నె న వెటరివి 
(మో ము 
ఆముకోని శ్రీవెంకటాధిప కూడితి వింక 
నోమరినె నాలోన చొక్కేంగాని 
వ. 
దేసాళం 
కాంత నీవు గూడంగా నే(గంటి నేలలో6గేవు 
వింతగా( గంటికి. జూపు వేరయ్యినా 
నీవు నాకు( ఎొట్టమవైై నిలిచినా(డవుగాన 
నీవదీయింతులు నాకు నెమ్మి జుట్టాలే 
0౧ ట్‌ 
పూవులుముడిచితేను పూవులలోవాసనలు 
వేవేలుచెప్పినాను వేములయ్యిగనా 


॥ ఎవ్వ ॥ [51 


*ఖప్పువి॥ 
స. 


1 నీవు ॥ 


॥ నీవు ॥ 


॥నీవు ॥ [2 


॥ పలవి ॥ 
(ళం 


॥ కొంత ॥ 


శృంగార సంకీర్తనలు 80 


నీమనసు నామనసు నిక్కమూ నొక్క_కు కాన 

కామించిన నీపనులు కాదన నేను 

దీమసాన సొమ్ము లెల్ల దేహమున నించుకొంటె 

వేమరు వానికాంతులు వేరె వుండీనా ॥ కాంత ॥ 
యెప్పుడూ నీ నా ప్రాణా లకమయ్యెవుండుంగాన 

యిప్పటి నీజాడలెల్లా నితవె నాకు 

అప్పటి (శ్రీవెంక పేశ ఆయమంటి కూడితివి 


విప్పరాని చనవులు వేరయ్యినా. 1 కాంత ॥ 15% 
కేదారగొళ 
ఆసుద్దులేల తిడవే వాయలేవయ్య 
'సేపతిని చెప్పిన టె చేకొనవయ్యా ॥ పల్లవి ॥ 


వున్నతి నీవద్ద బాయకుండిన దె నేరుపు 

నిన్ను(బాసి వుండినదె నేరమి 

అన్నియు నిన్ను వెనక ననంగానేమి 

చెన్నుమీరె గతజల నేతుబంధాలు ॥ ఆను ॥ 
సరి నిన్ను. బొగడేదె జాణతనము 

కరి కరింబెప్టేదె గబ్బితనము 

యెరవెల్ల( బానె దింకనేమి 

మరలి వెదకు "పెండమావులనీళ్లు ॥ ఆసు ॥ 
చక్క నీమోము చూచుపె సరసము 

వెక్కసపు మారుమోమె విరసము 

గక్కన శ్రీవెంక పేళశ కలసితివి 

యిక్కువ లన్నియు నింక నింటిలోనిధానము 1 ఆసు ॥ 154 

సాళంగనాట 

ఆసోదకాండవో అన్నిటా జాణవో 

వాసితో నే నుండితేను వలచి వచ్చేవూ ॥ పల్లవి ॥ 

12 


010 


థ్రీకా శ్లపాక అన్నమాచార్యుల 


సీతోడి చలమా నిన్ను దూర(గలమా 
చేతులెత్తి మొక్కిన దించిక వెంగెమా(?) 
కాతరించ నిన్న మొన్న కౌ(గిలించ(గలమా 
యీతల నే రానంపె యింతలోనె కడమా 


దండినె. లైతరవా తగునె నీకెరవా 
నిండుకొనె వుండితేనె నీకు నగవా 
పెండెమిచ్చి నన్నిందా(కౌ( విలిపించుకొనవా 
వుండిన టై వుండితేను వొ గ్రీగర్వమనవా 
కూటమి నే(డరుదా కొసరితే బీరుదా 
యీటున మనలో నే(డింత గలదా 
గా(టపు (శ్రీవెంక పేశ కలసితి మి ప్టెకాదా 
నా(టిసుడ్ది దడవితే నను మెచ్చవలదా 


మంగళ కౌశిక 


నేమెంతేసివారమైనా నిన్ను మీరంగలమా 
కామించి నీవు వచ్చితే! గై కొనేముగాకా 


నేరుపులు చరించ నీతోడ( జెల్లునా 
వూరెల్లా. జుట్టాల( జేసుకుండ(గాను 
భారపు పై (డికొండలో బచ్చుబేరా లమరునా 
వూరకె నీమేలు గోరుకుండు టింతెకాకా 


తమిరేంచేమని నిన్ను దగ్గరంగ( డెల్లునా 
గములైన సతులతో( గర(గ(గాను 
భ్రమసి రేపల్లైవాడం బాలమ్మి తే సరకౌనా 
ప్రమదాన సీకు మొక్కి బదుకుటగాకా 


ఆవటించి నీకు నే బియాలు చెప్ప! జెల్లునా 
వేవేలురతుల నీవె వేండుకోంగాను 
వావిరి( బువ్వులకును వాసనలు గట్టుదురా 
(శ్రీవెంకపేళ కూడితి చెక్కునొక్కే(గాకా. 


॥ అసో ॥ 


॥ ఆసో ॥ 


౪1 అఆసో॥ 155 


॥ పలవి ॥ 
లగా 


॥ నేమె॥ 


న్‌ 
॥1౧మె॥ 


॥నేమె ॥ 1566 


శృంగార సంకీర్తనలు 11 


27వ రేకు మధ్యమావతి 

సారెప వలవ బోతే చప్పనేకాదా 

వూరకుండేవారి(గంటే వొత్తరాదా నీకు ॥ పల్లవి ॥ 
మొగము నే( జూచితేను ముంచి నీవు నవ్వితివి 

యెగసక్యానకో కాక యేపనికో 

తెగి అంతేసి లో(తులు తెలుసుకొ నెర(గవు 

పగటున నేము నగు(బాటుగాదా నీకు సాం ॥ 
పొంత నేం గూచుండితేను పొనిగి చోటిచ్చితివి 

యెంత వొల్ల(బె(బా?)త్లోకాక యేమిటికో 

వింతగా నంతేసి వెల్లవిరి నేయ నెరంగవు 

యింత దగ్గరితే యడమియ్యవొద్దా నీకు ॥ సారె. 
సరసము నే నాడితే సరుగ6 గా(గిలించితి 

విరవుగా నెరి(గితి వేమిటికో 

గరిమ (శ్రీ వెంక కేశ కలసితి విదెరణగ 


సరుసకు, వచ్చికేనె సందుగాడా నీకు ॥సాం॥ 157 
చేస్తాక్షి 
ఒక్కరి కొకరు లోనై వుండుటగాక 
చక్కట్లు చెప్పంటోతే సమ్మతౌనా సుదులు ॥ ని॥ 
ఉ ది ఉత 


మచ్చర మేమిటికమ్మ మగవాడు నీతోడ 

తచ్చనలు నెరపితే తరి జెల్లదా 

ముచ్చటలు మీరాడరా ముందరను వెనకకు 

యెచ్చుకుందులు వట్టితే నెనసీనా పొందులు ॥ ఒక్క ॥ 
చలము లేమిటికమ్మ సరసుడు నీతోను 

సౌలయుచు నవ్విికేను సొంపుడప్పునా 

కలయరా యి(క మీరు కలనైన వెలినైన 

కల(గి తేరంగంటోతే గట్టియవునా పనులు ॥ ఒక్క ॥ 


$2 


థ్రీశా శ్లపాక అన్నమాచార్యుల 


యెస్లు లింకేమిటికమ్మ యిదె (శ్రీ వెంక పేశుండు 
వెగ్గళించి నిన్ను. గూడె వేసటలొనా 
నిగ్గులు చనవు లీరా నేండైన నాండైన 
సిగ్గులు నెరష(బోతే చెందునా కోరికలు ॥ ఒక్క ॥ 150 
పొడి 
అన్నిటాను జాొణ(డు అప్పటి నెరంగండు 
చిన్నదాన మీకు(రు?) బుద్దిచెప్పరె యీతనికె (క) ॥ పల్లవి ॥ 
ముల్లుచూప తొలుతేల మొక్కి తలవంచనేల 
వొల్లనె యప్పటి జొడ నుండరాదా 
చుల్ల రప్పు నేంతలేల నుదతికి. జిక్క నేల 
జెలుఐబడిగా బుద్దులుచెప్పరె యీశతనికి ॥ అన్ని ॥ 
ళం ౧ 
వట్టి కపటముబటేల వాకిలి గావ(గనేల 
చుటరిక మటానె చూపరాదా 
టి ఉం 
మట్టులే కలుగనేల మరి వెదక(గనేల 
చిటకముదీర బుద్లిచెప్పరె యీతనికి ॥॥ అన్ని ॥ 
ట్‌ ౧ 
మానినుల పొందులేల మాకుపడివుండనేల 
కొనీవె బుద్దెరంగండా కలికిగా(డా 
ఆనుక ్రీవెంక పేశు. డంతలోనె నన్ను( గూడె 


'సేనలుగా యి(ంక బుద్దిచెప్పరె యీతనికి ॥ అన్ని ॥ 150 
దేసాళం 
ఎక్కడ( జూచిన దానై యీత(డున్నా(ండు 
వెక్కసపు మనపాలి విష్ణు దేవుండు ॥ పల్లవి ॥1 


చూడరె పదారువేలు సొరిది యిండ్లలోన 
వేడుక నన్నిరూపులై విజ్ఞవీ(గీని 
జొడతో దేవతలకు జలనిధి దచ్చి తచ్చి 
పాడితోడ నమృతము పంచి పెట్టీని ॥ ఎక్క ॥ 


శృంగార సంకీర్తనలు 


ముక్కంరె నేపల్లెలోన ముంచి యాలమందలలో 
నక్కడ గోపాలులతో నాటలాడీని 
దిక్కులు సాధించి తన దేవుల నండ( బెట్టుక 
రెక్కల గుజ్జముపై పేరెముదోలీని 
సేవలెల్లా. జేయరె శ్రీవెంకటాద్రిమీ(ద 
వావిరి నందరికిని వరాలిచ్చీని 
ఆవల నీవల దానె అంతరాత్మ యిందిరికి 
భావాలలోన విశ్వరూపముచూపీని 
సామంతం 
నీకేల వెరపు నీవూ నేనూ నొక్కే 
కోకొమ్మని విడెమిచ్చీ. గొంకకువయ్యా 
ముందరనె నిలుచుండి ముసిముసి నవ్వునవ్వి 
కందువలు నీకు( జూపీ( గలికి యదే 
అందుకు నీవెజ(గక అంకెలకు రాకుండితే 
విందులు చెప్పి పిలిచీ వినవయ్యా 
చాయలకు మాటలాడి సరసము గొంతచూపి 
చేయి సీపె వసీని చెలియ యిదే 
నియంత సన్నెరంగక నిండుకొని వుండితేను 
ఆయములు గోరనొ త్రి నదె కదవయ్యా 
కన్నుల దప్పకచూచి కర(గుచు నజ్దై మెచ్చి 
కన్నె నిన్ను( గూడె శ్రీ ఎంకటవిభు(డా 
యెన్నిక్రై కడపలోన ని్టై నన్ను. గూడితివి 
విన్నపము నీకు జేసీ వింటి వటవయ్యా 
శంకరాభరణం 
ఎందుకై నావచ్చు సీతో యేలాటాలు 
నిందలాడ మాకేల నీచిత్త మి(కను 


గగ 


ర్‌ 
॥ ఎక్కి ॥1 


॥ ఎక్క ॥ 1011 


॥ పలవి ౪ 
ఉం 


న్‌ 
1౮941 


(| సీకే 11 


1నీకే॥ 161 


॥ పల్లవి ॥ 
ఉం 


[4 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


నగినగి నీతోను ననుప్పు నటించితేను 

యెగసక్కేలివియంటా నేల దూరేవు 

పగటున నే నీతో పలుకకవుండితేను 

ఆగడు నేసి యిట్లై అలిగితివనవా ॥ ఎందు | 
యెప్పటివలె నే నీతొ యెదురుమాటాడితేను 

తప్పులువట్టితినంటా( వలవంచేవు 

ముప్పిరి నీతో. గనక మోనాననేవుండి తేను 

కుప్పలూ/ దెప్పలునైన కోపములివె(వ?)నవా ॥ ఎందు ॥ 
నిలిపి కా6గిట నిన్ను నిబ్బరాన( గూడితేను 

అలయించితినంటా న్టై చూచేవు 

చెల(గి శ్రీవెంకపేళ సస్టున గే నుండితేన. 


వలవంతలోడి గర్వములివియనవా ॥ ఎంయ ॥ 106 
278వ రేకు ఆహిరి 
నిలుచున్నా( డాతండు నివ్వెరగంఏ నీవు 
సళుప్పంజూపుల నేల సాదించేవే ॥ పల్లవి 


చనవు సేసుక నీవు సణ(గులు చల్లి తేను 
ననుపుసేసు కత(౫ు నవ్వు నవ్వెను 
"పెనచి సరికిసరె దేసిగాదు నీవేల 


వెనకటి నేరాలెంచి విడనా దేవే ॥ నిలు ॥ 
నిందలువేసి నీవు నేరము లెంచితేను 

కందువలంటి యత(డు కళరే(చెను 

యిందుకు నందుకు నీడె యీ(తకంటె లో(తులేదు 

మ౦ందెమేళాన నింకేల మచ సరించేవే ॥4నిలు ॥ 


వాపులుచూపి నీవు వలపించి కూడితేను 
మోవులుచూపి యిత(డు మోహింపించెను 
నీవు నాతండు నొక్కకే నేమె మీ(దమిక్కిలి 
(శ్రీవెంక'పేశుండె కాను చిమ్ములురే/చకువే,  ॥నిలు॥ 160 


శృంగార సంకీర్తనలు 


శ్రీరాగం 
వరుసతోనె వచ్చితే వలపులు చవుృలౌను 
' అఆరమరచి విభుడు అందేమి చేసీనె 
మనసులో కాంక్షకు మాటాడికే( గొంతాస 
ననిచినమీ(ద మరి నవ్వులింపొను 
చనవుగలిగికేను సరసమాడ. జెల్లును 
పెన6(గేపాటిచేంతల [ప్రియము లీడేరును 
కాయముమీ6ది తమికి కనుచూపు గొంతాస 
చేయి చేయి6 గదిసితే సిగ్గులొంటును 
ఆయములు గరంగితే నందిపొందికలు దగు 
తోయరాని మొగమోట తుదలుమీరించును 
అట్టై పాయప్పమదాల కండనుండా6 గొంతాస 
జట్టిగొన్నయందుమీంద సన్నలుమేలు 
అట్టె శ్రీవెంక'పేవండు అలమేల్మంగను నేం 
బట్టితి ననుచు6 గూడె. బనులెల్లా దక్కును. 
సామంతం 
సీవే యిన్నిట నిజమరివి 
వావిదెలుప యింక వద్దయ్యా 
వచ్చినపుడె నీవలపులు దక్కైెను 
యెొచ్చు కుందు లింక నేమిటికి 
కుచ్చెను కాంగిట గుజిగా నిన్నిదె 
రచ్చల బెట్టక రావయ్యా 
పలికినపుడె నీపంతము చెల్లె ను 
యెలయింపుల పనులేమిటికి 
పిలిచీ రతుల్లకు బేరుకొనుచునిను 
కొలంగితోనె వూ(కొనవయ్యా 


౪0! 9-58 


శి 


॥ పల్స్వవి 4 
ళా 


॥ వరు ॥ 


॥వరు॥ 


॥1వరు॥ 164 


॥పలవి ॥ 
న. 


$1 నీవే (1 


న! నీవే 11 


1 ఛ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కూడినపుడె నీగుణములు దెలివెను 
యేడసుద్దు లి/కనేలయ్యా 
యీడనె శ్రీవెంకకేళ యెనసితిమి 


మేడెపు రతులివి మెచ్చవయ్యా. 4 నీవే ॥ 145 
లైరవి 
నాకు(జూడ నిదె నీవు నావా(డవు 
లోకులమాటలకెల్ల లోనై వున్నాండవు ॥ పల్లవి ॥ 


హత్తి నాకాత్మవుగాన అన్నియు విన్నవించితి 
నాటీ 
చిత మెట్టున్నదో చెప్పంగరాదా 
ఆల ట్‌ 
పొత్తులమగండవట పొరచి కాంపురమట 
యిత్తల నాపై భక్తి యింకొ నీకు. గలదా ॥ నాకు ॥ 
అట్టె మన్నింతువుగన ఆనవెట్టి యడిగితి 
జట్టిగా మోహము నీ కేసతిపై నయ్యా 
టబ రా 
చుట్లమ వందరికట చొల్లు నీకిన్నినట 
టబ గొ 
ము ప్లేవు నాచన్నులి.క మోహమిందు గలదా ॥ నాకు ॥ 
సీవు నే నొక్కటిగా(గ నిజము నిన్నాడించితి 
దేవుళ్ల నీకెందరు తెలుపవయ్య 
శ్రీవెంక పేళ నేను జిగి నలమేల్మంగను 


తొవుగాను రమించితి తగులింత గలదా. *నాకు ॥ [168 
దేసాళం 
ఆపె నిన్ను దిద్దుకొన నయంగారుగా 
'మాపుదా(కా నూరకున్న మత్తుడవై వుందుగా ॥ పల్లవి ॥ 


యింతి నీకు మోహించి యింటికి విచ్చేయ(గా(గా 
రంతుల నీవలపెలా రచ్చ కెక్కెను 
లగి 
కాంతు(డ యిటుగాకున్న కన్నవారివెంటనెల్లా 
ఉం 
పంతప్ప నీమనసిది పరవ్వై తిరుగు(గా 4 ఆపె ॥ 


శృంగార సంకీర్తనలు (7 


చెలి నిన్ను బుజ్జగించి చెనకి నవ్వ(గాంగా 

యిలప్రై నీవిటతన మెన్నిక కెక్కె 

లలియింశ రే/చకున్న లానగుల నీవయ నెల్లా 

పలచనై లోలోనె పండి తా( గైవాలుంగా 1 ఆపె ॥ 
నిండు(గా(గిబనె యాపె నేరుపరి. జేయ6గా6గా 

దుండగపు నీచేంతలు తుదకెక్కెను 

అండనె శ్రీవెంకకేళ అన్నె నమ్న( గూడితివి 

యట్‌ 
రండూ నింతగాకున్న రతి చవిగాదుగా (ఆపె! 167 
వరాళి 

అప్పటి కవ్చటి మాట లంటి మింతే 

వు ప్పొలి కినుమడాయ మూరకేవుండవయ్యా ॥ ఎన్మవి 1 
కంగుచేక నీవొళ్ల ( గపఏము లేదందువు 

అంగము పె పెం0జెమట లవిగోవయ్యా 

వెంగలితనాన నిన్ను వెల్లవిరి నేయరాదు 

అంగడి(బెటకు పను లటబవుండనీవయా. ॥అప ॥ 

టొ బ్‌ అ వి 

వొద్రనున్నవారితోడ వొట్లు.. వెట్లుకొందువు 

౧ యి య 

అన్బము చూచుకో ౧ మోమదిగోవయ్యా 

గదించిందరిలో( దామకొణం వెట్టంగరామ 

యిద్దరమే యెరు(గుదు మి(6క నంతయేలయా ॥ అబ్బు! 
పలుమారు మాముందర పంతాలు -రప్పమవు 

ఆఅవిమీరే గుపతు ఎపిగోవయ్యా 

యెలమి శ్రీవెంక పేశ ము స్ట నన్ను( గూవితివి 

తొలంకీని మేలు పొత్తున నుండనీవయా, ॥ అప్పు! [01 

'790_వ రేకు నా“రామ[కియ 

ఒలసితే నొకమాట వొన్లకుంటే నౌరమాట 


బలిమి వలపులకు పాటియేది యంమికు లే 
|] 


థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చెక్కు నొక్కి వే(డుకో నీచే సూటికి రాకున్న 
కక్కసించి యేరా నీవు కడు ది ప్టేవు 


యెక్కువ నీ వొక్క నోరె యెందుకె నావచ్చు ని(క 


నిక్క మేది కల్లయేది నేనెట్టు నమ్మేను 
గు ట్‌ 
నవ్వు నవ్వి చేయి వేసి నయ మింతలేకున్న 
పవ్వళించి యేరా నీవు పగచాపేవు 
రవ్వగా నీగుణమిదె రండూ నడప(జొచ్చె 
యివ్వల నీయెడమాట లేమివినే మి(కను 
అట్లె నన్ను( గా(గిలించి అన్నిటా( గిందుపడితే 
టబ 
జట్లిగొని తొల్లి టివోజకు వచ్చేవు 
ట గ్ర 
నెట్టిన (శ్రీవెంక పేళ నీవు నేను నొక్క పే 
యిట్లు నట్లు నందాలకు నిన్ని నేరుతువు 
టి హా 


సామంతం 


సీతలనె వే(గెనా నిండు భోగాల 
కాతరపు( దమకము కాదన(గ( గలవా 


దగ్గరి వున్నా. డతండు తలవంచనేలే 
సిస్గవడ( బొన్దులేదా చెల్ల (టో నికు 
అగ్గమై చిన్నదానవు అయితే నౌమవుగాక 
అగ్గలపు జవ్వనము ఆ(ప నింక ( గలవా 


మాటలాడీ నాతడు దమొనము సీకేలే 
గాంటపు నివ్వెర'ఎకు( గాలములేదా 
నేటనె కొత్తరికము నీకు నై తేనాయ(గాక 
వా(టటపు మరునాణాల వా(డీచూప( గలవా 


కా(గిలించీ నాతడు కళవళమేచే 
వీ(గి పరవశాలకు వేళలేదా 
చే/గదేరం గూడె నిన్ను శ్రీవెంక పేశు( డతండు 
నా(గువారె సరసాలు నవ్వకుండ( గలవా 


1 జల ॥ 


॥ఓఒల॥ 


1 ఒల॥ 160 


॥ పలవి ॥ 
ఉం 


॥ నీత ॥ 


॥ నీత ॥ 


1 నీత ॥ 17 


శృంగార సంకీర్తనల గిర్లి 


కాంటోది 

చాలు( జాలు నేల మాతో జాణతనాలు నాకు 

కోలుముందచై నీపొందు జిగురుపంటిదయ్యా (1 పల్లవి ॥ 
చెచ్చెర నీమాంటలు చెవియొగ్లి విన(దోతే 

మచ్చిక నల్లాపె నీకె మములాయను 

'హెచ్చుగా( బదారువేల నీరీతిగడించుకొంటి 

తెచ్చి నీకు నవ్వ రువదేశమిచ్చిరయ్యా ॥ చాలు 1 
ముందరనుండ(గ నీమొగము చూడి(గందోతే 

అందరిలోపల నాపె ఆలాయను 

యందువంకన రేపల్లె యింతుల భ్రమించితివి 

సందడి .,౧వ్వరు నిన్ను, జదివించిరయ్యా ॥ వామి ॥ 
చేవ నీవుండ(గా నీసేవలు సేయ(గ(బోతే 

సారె నీవురాన నాపె సతమాయను 

యీరీతి శ్రీవెంక కేళ యిల్లాండ్ల ( డెచ్చుకొంటే 


రిపి యెవ్వ రింతేని నిన్ను దిద్దిరయ్యా ॥చాలు॥ [సే 
పాడి 
ఆపెకు నీకు. దెలుసు నటమీంది పనులెల్లా 
చేపట్టి నే మింతకంటె. జెప్పంగ( జో టేది ॥ పల్లవి ॥ 


లోకములో నెవ్వతై నా లోంచి మాటలాడ(గాను 

పైకొనని వానికి. ఐంతమేది 

రాకల( బోకల న్టె రాయడించి కొనరణగ 

మైకొని లో(గాకున్న మగతనమేది ॥ ఆపె 
నంటున నెవ్వతెయైనా నవ్వులు సారె నవ్వగా 

యింటికి రాకున్నవాని యెరుకేది 

జంటల( దనమొకము సారె సారె. జూడంగాను 

'వెంట( వగులకున్నను విటతనమేది ॥ ఆపె ॥ 


100 శ్రీ తాశ్షపాక ఎన్నమావార్యుల 


యెమ్మెచూవి యెవ్వతైనా యెదుటనే నిలచుంపే 
నెమ్మి( గలయనివాని చేరు పేది 
రొమ్మను ్రీవెంకశేళ కూడి నన్ను( గూడితివి 


సమ్మతి నిటుగావిన్న జాణతన మేది ॥ఆపె॥! 7 
దేసాక్షి 
వినవమ్మ యళోద గోవింద కృష్ణుండు 
చెనకి యెన్నిపనులు చేనెనమ్మ కృష్ణుండు ॥ పల్లవి ॥ 


వుట్టుల దాంగొట్టంగాను వువిదలు దిట్ట6గాను 

అట్లాయ వీధులలో నుజక కృష్ణుండు 

ట్‌ ణ 

పట్టినకోలల గొల్లపౌంజు లిరువంకరాంగ 

పట్టుకొన్న గొల్లైతల భమయించీ గృష్షుండు ॥ విన ॥ 
పాలు దనపై( గార(గా పడతులు నవ్వ(గాను 

గేలికి లోనాయను జంగిలి కృష్ణుండు 

ఆలరి యెలు(గులతో నడ్డమువచ్చినవారి 

'మేలపు చే/తలు చేసి మప్పించీ. గృష్టుండు ॥ విన ॥ 
యిండులు దా(జొర(గాను యింతులు పెకొనంగాను 

బండుకు లోనాయను గోపాలకృష్ణుండు 

అండనె శ్రీవెంకటాద్రి నలమేలుమంగ. గూడి 


దుండగపు( జే(తలనె దొరాయ' గృష్టుండు ॥ విన ॥ 1708 
బౌళి 
కన్నుల! జూచేవు మాతో కందువ మాటలాడేవు 
కొన్నదికోలు సీకి.క గోవిందరాజా ॥ పల్లవి ॥ 


పవ్వళించేయప్పుడూను పాదాలొ శ్రే వారిద్దరు 
యివ్వల నే నీతో నవ్వ నేకతమేది 
దవ్వుల నుండే మమ్ము. దడవేవు నీవొళ్ల 
కువ్వలాయ వలపులు గోవిందరాజా ॥ కన్ను ॥ 


శృంగార సంకీర్తనలు 


10| 


యిద్దిరి చే నిమ్మపం డ (డ్ల?) వేమినేయవచ్చు నిన్ను 


అద్ది నీతో మాటలాడ ననువయ్యినా 
చద్దికి వేడి కప్పటి జాణతనా లాడేవు 
కొద్దింబడవు పనులు గోవిందరాజా 
యిరుమొనసూదివి యెవ్వరివాండ వందుము 
దొరవ్వై నన్ను( గూడితి తొల్లె నీవు 
తరవాతి చే(తలెల్ల దక్కైె నీకు నిందరిలో 
గొరబై శ్రీవెంకట్నాది గోవిందరాజా 
280వ రేకు హిజ్డిజి 
ఎటీ(గినపనులకు ని(కనే(టికి సీకు( 
దజితో నవ్వేవారె తగు నింతేకాకా 
మగువలు వద్దనుంబె మఖతు వన్నిపనులు 
తగిలి వెనకము౦దు తలపో నేవా 
వెగటుగ నేమునేనే విన్నప మెందుకెక్కును 
బగివాయకుండేవారి ధాగ్య మింతేకాక 
కొంగువట్టి తీసితేనె గొబ్బున లోనౌదువు 
పంగించిచెప్ప నీ కొక్కపాటి వున్నదా 
పొంగి నీబాసలు నేండు పొగడంగ నేమున్నది 
వుంగరపువేలివారి వోపి కింతేకాక 
కా(గిలించి కూడితేనె కరంగుదు వంతలోనె 
దాగి పెనంగ(గ నీకు తగవున్నదా 
చే(గదేరం గలసితి శ్రీవెంక పేశ నన్ను 
వీ(గక నిలుచువారి వెర వింతేకాకా 
శేదారగొళ 
ఆందుమీ(ద మేలుదాన వాతనికి నీవు దొల్లె 
కందువె చూతువుగాక గరిసించ నేంటికే 


॥ కల్ను ॥॥ 


॥ కన్ను ॥ [74 


॥ ఎటీ, 


॥ ఎటీ ॥ 


॥ఎటీ॥ 175 


॥ పలవి ॥ 
ణి 


102 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చిక్కని వెన్నెలతేట చెలియ నీ మొగమోట 

అక్కజపు పతి నింకే మన(గలవే 

నిక్కి యాత(డన్నీ(జేనె నీపై వలపువేనె 

మక్కువ నాడ సుద్దులు మమ్మే మడిగేవే ॥ ఆదు ॥ 
పచ్చితేనె కులుకులు పడ(తి నీపలుకులు 

యిచ్చట నాతని నింకా నేమ్లనేచే 

రచ్చలకు నా(డెయెక్కె రాతిరి నీకు మొక్కె 

ముచ్చట కిందేమి మామోములు చూచేవే ॥ అందు ॥ 


చెప్పరాని విందులు నేనెటి నిపొందులు 
యిప్పుడు శ్రీవెంకకేళు నేమినేనేవే 
తప్ప కిత(డె రలనె తమకిములు వలసె 
వొప్పుగా మమ్ము మెచ్చితి(తె?-తీశవొరయ నేమిటికే ॥అందు॥ 


దేసాళం 


ముగురము జాణలమే మోహమెవ్వరి దనేది 
నిగిడి నామోము చూచి నీవేల లో(గేవు ॥ పల్లవి ॥ 


య్యింతి తెంకాయ కానుక యిచ్చె నీవు గై కొంటివి 

యింతలేసి యాపె కుచా లివి యంటాను 

సంతమై యిద్దరి సన్న సరికి బేసికి వచ్చె 

అంతటి మీ నేరుపుల కసె నేను మెచ్చితి ॥ ముగు ॥ 
దొండపండు కానుకిచ్చె తోడ నీ వందుకొంటివి 

దండ నిటువంటిదె యధరమనుచు 

దండి మీపొదరులవి తాసుగస్లైయు (ట్లాయ?) నాయ 

అండ నుందాన. గాన అట్టె నేమెచ్చితి ॥ ముగు ॥ 
పువ్వుగుతత్తి కొనుకిచ్చె. బుచ్చుకొని కూడీతివి 

జవ్వనము ఆపెకు యీజాడ్‌ దంటాను 

అవ్వలి మోమైవుండి అప్పుడె శ్రీవెంకటేళ 

యువ్వల( గాంగిలించి మీయిద్దరి మెచ్చితిని. ॥ ముగు ॥ [77 


శృంగార సంకీర్తనలు 100 


హిందోళవసంత౦ 

ఇంతవా(డు చెనకీ నెక్కడ చూచేవె నీవు 

యింతలో గోడచిత్తరు వేమి వ్రానేవే ॥ పల్లవి ॥ 
ఆతల నీరమణుడు అట్టె నిలుచుకుండ€గా 

యేతుల మాతో మాటాడే విది యేటిదే 

బూతుల దిట్టీ నతండు పూని నీగర్వము చూచి 

యీతల నే(టి నవ్వులు యిటు నవ్వేవే ॥ ఇంత ॥ 
రతికి నాత(డు నిన్ను రమ్మని పిలువ!గాను 

కత లడిగేవు మమ్మిక్కడ నేటిదే 

చతురుండు సురటి నిచ్చట నిన్ను( దా/కవేనె 

వెతదీర( బుచ్చుకొని విసరుకొనే వేమే ॥ ఇంత ॥ 
(శ్రీవెంకపేజుండు నిన్ను చేరి కాంగిలించంగాను 

వోవరిలో నన్ను నేల వుండు మనేవే 

దేవు. డాత. డంతలోనె తెరవేసి నిన్ను( గూడె 


చేవదేరె నాతో నేల సిగ్గు వడేవే. ॥ ఇంత ॥ 170 
దేవగాంధారి 
పొద్దుగూం3 తెల్లవారె పొంతనె యాత(డున్నాండు 
గద్దరితన మింతేసి కలదటవే ॥ పల్లవి ॥ 


చిత్త మెడసివున్నది చెప్పుడుమాటలవల్ల 
అటో లా 
వొత్తి యాత డేమనిన వూ(కొనవు 
అత్తివున్న చెలుల మమ్మడుగ వేసుద్దులును 
యి తల దేరేదవివర మెటువలెనే ॥ పొదు ॥ 
అజో ౧ 
పట్టిన చలమున్నది పాసిన కాంకలవల్ల 
ట్‌ లా 
జట్టిగొని వేండుకొన్నా సమ్మతించవు 
అపై యాతనిచే నొక్క అఆనైన( బెట్రించుకోవు 
బి మా లు 
గుట్టుతో నుండ!(గాను కూడు 'జన్నండే ॥1 పొద్దు ॥ 


[04 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సంత 'మెక్కు డైవున్నది బలు రారా(పులవల్ల 
కొంత గొంత సమ్మతించి కొంకు దేరవ 
యింతలో (శ్రీవెంక పేజ డిదెరింగి నిన్ను! గూడె 


వింత రతులనుచు నివ్వెరగు లేలే ॥ పొద్దు ॥ [7 
పొడీ 
అన్నియు నంది అమర నదె 
సన్నపునవ్వులు చల్లే నిపుడు ॥ పల్లవి ॥ 


చెక్కు నొక్కి నను 'సేదదేర్చి యిటు 

దిక్కన( గోపము దీర్చితివి 

యెక్కువ నిను దొలు తేమని యంటినో 

చిక్కి కౌ౯గిలించెద నే నిపుడు ॥ అన్ని | 
చనవులిచ్చి నను సమతు సేసి యిటు 

'పెన(గి మంకు విడిపించితివి 

యెనయ నప్పుడు నిను నెంత సేసితినో 

చెనకి యధర మిచ్చెద నే నిపుడు ॥ అన్ని ॥ 
సరసమాడి కడు( జవుఎయచూపి యిటు 

గరిమతోడ నను( గలసితివి 

సరవి (శ్రీవెంక కేశ్వర యే మెరంగనో 


అరసి తనిసి కొనియాడెద నిప్పుడు. ॥ అన్ని ॥ 100 
281_వ రేకు నాదరామ[క్రియ 
మనసుమె త్తనిదాన మరి నీకు మోహింతు 
పనుపడి నీవెట్టు పాలార్చేవయ్యా ॥ పల్లవి 1, 


సరసపు నీమాటకు జంకించితి సీవంతలో 
వొరసి చిన్న(టోయి వూరకుంటివి 
కర(గితి నదిచూచి కరుణ మిక్కిలింబుట్టి 
తిరుగ నామన నెట్లు తేరిచేవయ్యా! ॥ మన ॥ 


శృంగార సంకీర్తనలు 11) 


చేయి నామీ(ద వేయగా నెలసి విదలించితి 

చాయ సేసుకో లో€గి జడీిసితివి 

ఆయా లంటి చింతించితి అంత నేసితి చే నని 

కాయ మంటి నన్ను నెట్లు గారవించేవయ్యా ॥ మన ॥ 
నీవు నన్ని( గూడంగాను నివ్వెరగుతో. జొక్కితి 

నీవె తప్పు లెంచుకొని నేర నంటివి 

శ్రీవెంకపేళ యిందుకే సిబ్సితి యింతయు! బానె 


చేవగా నాచన వెట్టు చెల్లించేవయ్యా ॥ మన ॥ 1౧! 
సామంతం 
ఎగ్గో తప్పో యెజంగ నిది 
నిస్టలు దేరఃగ నిను. వైకొందు ॥ పల్లవి ॥ 


పలుమరు నీతో( బంతము లాడను 

అలసి సొలస మాటాడుదును 

కులికి కులికి నిను. గోపించి చూడను 

నలుగడ. గూరిమి(నాంట(గ జూతు 11 ఎగ్లో ॥ 
కమ్మర నీపై కాంకలు చల్లను 

సమ్మతి వలపులు చల్లుదును 

దిమ్మురే(చి తరితీ(పుల( బెట్టను 

కొమ్మని మేకులు కొనం బెట్టుదును ॥ ఎగ్గా ॥ 
పాసివుంటి వని బడలిక సేయను 

ఆసల రతులన అలయింతు 

నేసలం గూడితి (శ్రీవెంక టేశ్వర 

వేసరించ నిను విడువ నెప్పుడును ॥ ఎగ్గో ॥ 182 

సాళంగనాట 

ఎంతటివా(డవు నిన్ను నేమందును 


కొంతలకు మాకు. దొల్లి కారణము గలద ॥ పల్లవి ॥1 
[4 


/ థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆపె నీకె మొక్కనీ ఆపెకు నీవై నా మొక్కు 

కేపున మాకే(టికి మొక్కించేవయ్యా 

యేపున నే సమంటి యీయింతి న న్నేమా 

చేట్టి నీకొర కింత 'సేనేవు గాక్కో ॥ ఎంతె ॥ 
ఆవిడెము నీ వండులో నీవిడె మై పెట్టు 

యీవల నెవ్వరి విడే లేమి నేనేము 

యేవూరి యక్కను నేను యేవూరి చెర్లె లాపె 

వావులు నీవల్ల నింతవచ్చె నింతె కాకా ॥ ఎ౦ం3 ॥ 
చేయివట్టి తియ్యనీ చేసన్న నీవు నేయి 

బాయిట మ మ్మెపుడూను( బట్టవద్దు 

పాయ వలమేల్మంగను పైకొంటి శ్రీవెంక పేళ 


కాయకప్పవారి నీవే కటుకొందు గాకా ॥ ఎంత ॥ 188 
బెరవి 
ర్‌ూ 
ఏల సిగ్గు వడే వానతియ్యరాదా 
మేలిమిచెలల మిదె మీవారమె ॥ వల్లవి ॥ 


తురుము నీవియు జార తొయ్యలి యెదురుకొనె 
యిరవగు పతివి నీ వింటికి రా6గా 
పరగ జూచితి మాపె పట్టరాని సంతోసము 
ఎరవి నీ మనసు యే చందమో యిప్పుడు ॥ ఏల ॥ 


కన్నులా నోరా వినెను కాంత సీవు మాటాడగా 
సన్నపు( జిరునవ్వులు జాలు వార(గా 
మున్నె యెరి(గితి మాపె మోహ మింత గలదని 
పన్నిన నీగుట్టు యేరుపడ దింతే కాని ॥ ఏల ॥ 


చేతులా( జన్నుల నిండా( జెలి యప్పళంచుకొనె 
ఘాతల ఛ్రీవెంక పేళ కా(గిలియ్యంగా 
యీతల( దెలుసుకొంటి మీ యల మేల్మంగయాస 
యేతుల నీయా(మే?)కతము రెట్టు(0) డెనో. ॥ ఏలి ॥ 184 


శృంగారనంకీ రృనలు 107 


(శ్రీరాగం 

ఎవ్వరిపై మోహ మెట్టు 'దెలుసు మరి 

యివ్వల నాతో నెనసితివి 41 పల్ల వి ॥ 
మందపు నడపుల మగువ రాకలకు(ను?) 

పొందుగ రమణు(డ పొగడేవు 

కందువ వేరొక కాంత చూడంగా 

చిందెటి చెమటల! జెల(గేవు 11 ఎవ్వ ॥ 
చతురత నొకసతి ఎరసము లాడ(గ 

మితిమీరంగ నిటు మెచ్చేవు 

తతిగొని వేరొక తరుణి నవ్వంగా 

యితవులాడి చన విచ్చేవు ॥ ఎవ్వ ॥॥ 
వంతుకు నొకచెలి వలప్పులు చల్లంగ 

చెంతల శన్నల నేసేవు 

ఎంతలో శ్రీవెంక కేళ నేం గూడంగ 


.౦తమై నాకె త మయితివి ॥ ఎవ్వ ॥ 180 
దేసాళం 
ఎవ్వరి నేపినం జాల విది యే(టిదో 
అవ్వలి యివ్వలి వావ మది యే!టిదో ॥ ఎన్నవ్‌ 1 


కందువనీ కాపె చూపి కాంకలు నీ మీ(ద( జల్లి 

అందపు ముసుగు వెప్టె నది యే(టిదో 

యింద మని విడె మిచ్చి యియ్యకోలు మాట లాడి 

యిందె నియలచుకున్నది ముది యే(టిదో 1 ఎవ్వ ॥ 
సలవు సీకాసపె సేసి చేతులు నీమీద జాంపి 

అలసి పండున్న దాపె అది యే(టిదో 

మలఃగు నీకు వేసి మరి తానూ నం దొరగి 

యెలమి నూరకేవున్న దిది యే6టిదో 1 ఎవ్వ ॥ 


100 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చక్కని భూకాంత యాపె చనవు నీ మీంద( జూపి 
అక్కర నీ వీపెక్కె నది యే(టిదో 
గక్కన ్రీవెంకటపేళ 3 కొని నీ వురమెక్కె 


యిక్కువ నలమేల్మంగ యిది యేటిదో. ॥ ఎవ్వ ॥ 186 
282వ రేకు సాళంగం 
ఇదివో వలపు చింది యినుమ డాయను 
యెదుట నీభాగ్య మాయ నింక నేంటిదయ్యా ॥ పల్లవి ॥ 


చెలియ నీ వింటికి విచ్చేసిన పరాకున 

మలసి పయ్యద వెట్ట మరచె నదే 

వెలయ నీ వింతలో నవ్విన నవ్వులకు ని్టై 

చలివాసి తన కొప్పు జారుటా నెర6గదు ॥ ఇది ॥ 
పడతి నీ చూపులు పై6 బారిన సంభ్రమమున 

బడినె పాయపు స్తిస్రపడ మరచె 

జడియక నీ వంతలో సరసము లాడితేను 

వొడల( జెమట నించి వొలయకుట చూడదు ॥ ఇది ॥ 
వేచేగ నీవు గూడిన వేడుక నలమేల్‌మంగ 

(్రీవెంకపేఖ(డు తనచేంత మజచె 

భావించి నీవంతలోనె పైపై నచ్చరించంగాను 


ఆవటించి తన మేని అలయిక( గానదు ॥ ఇది ॥ 107 
(శ్రీరాగం 
తనుణీ యిందుకే తలవంచె 
ఎరసము లెటువలె జరపితివో ॥ పల్లవి ॥ 


పంతము లాడుచు( బరతెంచిన చెలి 
చెంతల నిను గని సిగ్గువడె 
మంతు కెక్కి కనుమర(గులలోనె 
యెంత 'నేసితివో యే మంటివో ॥తరు ॥ 


శృంగార సంక్రీర్తనలు 101 


జంకెల బొమ్మల జరనే నని సతి 

అంకెల నిను( గని ఆరమజచె 

సంకెలేవి నీ చాయలలోనె 

వుంకువనీ వెట్లుండితివో ॥తరు॥ 
అటు నిను( గలయుచు నలమేలుమంగ 

నటనల నిను గని నవ్వె నదే 

చిటిపొటి రతులను (శ్రీవెంక పేశ్వర 


మెటువతె నొకటయి యెనసితివో ॥తరు॥ 1608 
శంకరాభరణం 
తనివార( దిరువనందలము నేవ నేండు 
అనువుగా నేవించరో అమరులు బుషులు ॥ పల్లవి ॥ 


యెదురుగా( గూచుండి యిద్దరు నందల మెక్కి 

కదిసి మీ6ద బన్నాగము గట్టించి 

ముదమున నొండొరులు మోములు చూచుకొంటా 

యిదివో దేవులు డేవు( డే/గేరు వీధులా ॥ తని ॥ 
చదురులమా/టలు పకు లాడ(గా వింటా 

వుదుటున( దమ యంగా తొరయఃగను 

అద నెరి(గి మోవుల నంతలో నవ్వులు నవ్వి 

యెదు రెదుర దంపతు లే(గేరు ధూ ॥ తిని ॥ 
పొదిగి యలమేల్మంగ పూంచి కాంగిరిలంఎగాను 

కదలక కూడీ శ్రీవెంక కేళ్వరుందు 

అదివో యాత(డు మెచ్చె నాతని నాపె మెచ్చె 

యెదిగి నగరిలోనె యే6(గేరు వీఎులా ॥తని॥ 111 


నిన్ను( గొసరితే పసురే కాదా 
పులు సేసుకనేనే వద్దనుండే, గాకా పల్లవి ॥ 


గలి 


[లీ లీ 
1 


110 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యిచ్చకము లాడ/(గానె యిటు రమ్మనేవు గాక 

చెచ్చెర నిజ మాడితే చేర నిచ్చేవా 

పచ్చిగా(గ నీగుణము పచరించ నేమున్నది 

కొచ్చినా నేరుపుననె గుట్టు నేనేం గాకా పైపై ॥ 
చాయచేసు కుండ(గానె చవులైై వుందానంగాక 

నాయము నడపు మంపే నన్ను మెచ్చ్నేవా 

సోయగాన ని న్నంత సోదించ నేమున్నది 

తీయని మాటాడి నిన్ను తిద్దుకొనే. గాక 1 పైపై 1 
కదిసి నేం గూడ(గానె కరంగి చొక్కేవ్ను గాక 

వదరి నే నూరకున్న వస మయ్యేవా 

అదె శ్రీవెంక పేశుండ అలమేలుమంగ నేను 


పొదిగి నే నుండ(గానె భోగించేవు గాకా 1పెపె॥ 100 
రారా 
లలిత 
నాటి సుద్దువె వింటిమి నేటి సుద్దులు గంటిమి 
పాటింప నా వేడుకలు ప్రత్యక్షమైవున్నవి ॥ పల్లవి ॥ 


ఆ(ఆఎన( గోనేటిదండ హరి గూచుండి చూడంగ 
యెమటన జలకేలి నింతు లుండ(గా 
కదిసి యమునలోన కందువైన గోపికలు 
పొదిగి వలపుచల్లే పోలికమై వున్నది ॥ నాటి ॥ 


అంతలోని వలువలు అందరు( గట్టుక వచ్చి 
చెంత నితని కొలువు నేయ(గాను 
చింళదీరఈ దొల్లి అందె చీర లిన్ని నిప్పించుక 
సంతసాన నిట్లుండే సరవినే వున్నది ॥ నాటి ॥ 


అ్టె శ్రీవెంక కేశు. డలమేల్మంగను( గూడి 
సెట్టన పై (డిమేడలో నిండు కుండ(గా 
జట్టుగా వీ రిందరు నాజడి సేసి నవ్వ(గాన. 
త్తెస్టలై నాటి పొందులు తిలిపినట్లున్స ది 1నాటి॥ 19! 


శృంగార నంకీర్తనలు 111 


శుద్ధవసంతం 

ఎంతమాట కెంత నేనే వేమీ నీవు 

పంతాలు నెరప( బోతే పసచూప నున్నదా ॥ పల్లవి ॥ 
చేసుకొన్న చెలిగాన చేకొని కొసరితే 

యీసులు కే(చుకొనే వేమీ నీవు 

ఆసగలవా(డ వై తె నన్నిటి కోరుతు గాక 

వేసరుకొనేవు నీకు విన్నవించ నున్నదా ॥ ఎంత ॥ 
వొరసి సతి నీతోడ నూరకే అటుండితేను 

యెథవులు నేసుకొనే వేమీ నీవు 

కర(గ నేరిచితేను క్రైవసమై వుందు గాక 

పొరల( జూచేవు యి(క పొందు నేయ నున్నదా ॥ ఎంత ॥ 
తగవులకాంత నీతో తచ్చనలు నెరపితే 

నెగసక్కే లంటా నవ్వే వేమీ నీవు 

నిగిడి శ్రీవెంక సేశ నేండు నన్ను( గూడితివి 

మొగము చూచేవు నీతో మూసి దాచ నున్నదా ॥ ఎంత ॥ 1092 

288వ రేరు భూపాలం 

రమణుని చిత్త మింతే గాంపులు మాతో నేల 

సమముగా. జూడు మని చండి సేయివచు నా ॥ వల్లవి ॥ 
సంతపు నీమాటలకు ఎనిలేదు మాతోను 

చెంతల( బతి బుద్ది చెప్పరాదా 

యెంతలేదు నీసణ(/ఏ యేల వాదుకు వచ్చేవు 

బంతింబెట్టి వలపులు పంచి పెట్ట వచ్చునా ॥రమ ॥ 
జంకెన బొమ్మల మమ్ము సాదించ బనిలేదు 

వంకల నీనేరుపుల వంచుకోరాదా 

మంకుల నీగుణములు మాకు( గొత్తలా నేండు 

అంకెలుగా నీమనసు అంటించవచ్చునా ॥రమ ॥ 


౪0౫ 9-౯9 


112 శ్రీ! తాళ్ల పాక అన్నమాచార్యుల 


యీడుకు(గా మాతోను యింత సేయ! బనిలేదు 
ఆడుకోలు గలిగితే ననరాదా 
యీడనె శ్రీవెంక టేకు డిరవ్వై నన్ను( గూడె 


'వేరుకకూటములకు వెలవెట్టవచ్చునా 4+రమ॥ [108 
పొడీ 
ఎప్పటివా(డవె కౌవా యెరంగ! గాకా 
విప్పిల నేనే మరచితి( గాని ॥ పల్లవి ॥ 


యింగితము చూచి నీ విటువంటివా(డ వని 

అంగనలు నాతో( జెప్పి రల్లనాండె 

సంగడి నేనే నిన్ను సాదించనేరక 

వుంగిటి మొగమోటాన నుండితి( గాని | ఎప్పు ॥ 
దఇటమె నీ వింతేసి తల౦చే తలంపులకు 

ల్‌యాి 
ఆటె సగినాలు చెప్పి రలనా(చె 
ట ళా 

వట్టి ఆసలను నేనే వాదు వెట్టనేరక 

నుట్టు సేసకొని యింత కొంకితి( గాని ॥ ఎప్ప 
గుమితాన సింత సేసె రూడుదువు నన్ను నని 

ఆమర( గలలు గని రల్లనాండె 

తమితో (శీవంక పేళ తగ నష్టె కూడితివి 

సెమరతి నేనే నిన్ను జట్టిగొంటి( గాని ॥ ఎప్పు ॥ [04 

ముఖారి 

మే. నీతోడిపొంధులు మేకు లాయను 


వేళ వే? నీ సరికి వింత లాయసు ॥ పలవి 4 
మ. 


లీ ల టి కం. 
యిల్లిదివో వలపుల యేరు లాయనగు ॥ మేలు 4 


శృంగార వంకీ రృవలు 


మంతనాన సీతోను మాటలాడ. బోతేను 
చింతదీర నీపె కవె సిగ్గు లాయను 


చెంత వీతో సంగాతాలు చిమ్మికే(గి చిమ్మిరేంగి 


కాంతుల మరుబాణాల గను లాయను 


సమ్మతించి యింతి నిన్ను( జక్క జూడం బోతేను 


కుమ్మరింపు( దమకపు గురు లాయను 


కొమ్మకు (శ్రీవెంకపేళ కూడిన నీ కూటములు 


దొమ్ము లాసల రతుల దొంతు లాయను 
మద్యమావతి 
అన్నిటా భాగ్యవంతుండ వాయమెరి(గి కూడితి 
యెన్నికలు మేరితేను యెట్టుండునో సుద్దులు 
టబ ౧ 
చింతలనె కొంతపొద్దు చెక్కిటిచే. గొంతవొద్దు 
కాంతలతో! గొంతవొద్దు గడపెం జెలి 


యింతలో నీవు విచ్చేసి తిన్నియును లెస్సలాయ 
యెంతలేసి పను లౌనో యించు కూరకుండినా 


యెదురుచూచేయాస నిల్లుసింగారించే యాస 
'వెదకేటియాస( గొంత వెలనె. చెలి 
అద నెరింగి దగ్గరి అంతలో నీవు నవ్వతి 
యెదుగా సరసమైతే నెన్నేసివిధులో 
చూపులన కొంతరతి సుద్దులనె కొంతరతి 
యేప్పలనె కొంతరతి నెననెం చలి 
పై పై ్రీవెంకపేశ భామ నిజ్టై కూడితివి 


యీపొదు అవిదక్కె నింకా నెంతిదక్కునో 
0౧ 


ఆహిరి 
ఇంతకంపె వలపు నేనేమి చెప్పేను 
కాంతు(డవు నీవె యింకా( గనుకోవోయీ 
శే5 


113 


॥ మేలు ॥ 


॥ మేలు ॥ 105 


॥ పలవి ॥ 
జ 


॥ అన్ని ॥ 


11 అన్ని 11 


॥ అన్ని ॥ 106 


4 పలవి ॥ 
ళం 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అంతరంగములోనను ఆయము నీచింత నాకు 

బంతి నీమాటలె చెవులపండుగ నాకు 

సంతమైన సరసారె జగమెల్లా నేలుట 

వింత వింత చనవురె వేవేలు విధులు ॥ ఇంత ॥ 
రన్నులకు నీరూపు కామనిధానము నాకు 

పన్నిన నీ చనవులె పంటలు నాకు 

మన్ననల నగవులె మంచి కప్పురవిడేలు 

మున్నిటి పొందుల సిస్‌ ముత్యాల నేస ॥ ఇంత ॥ 
మేనికి నీకా(గిలి మెత్తని పరపు నాకు 

తానకప్ప నీరతులె తగుథోగాలు 

మానక శ్రీవెంక'పేశ మరిగి నన్ను( గూడితి 


నానెటి చెమట లిచె నవరసాలు. ॥ ఇంత ॥ 10? 
సౌరాష్ట్రం 
ఇద్దరి. గూర్చినవారు యిప్పుడు మీరెకారా 
వొద్దిక్క(క్కు?) నప్పటి నేల వొరపులాడేరే ॥ పల్లవి ॥1 


కచ్చుపెట్టి నే నతని. గన్నుల బిలిచితేను 
యిచ్చటః జెలులు మీరు యేల నవ్వేరే 
ముచ్చటమాటల. గడు మోహముప్రై( జల్లి తేను 
పచ్చారుచు! డెలు లేల పచ్చినేసేరే ॥ ఇద్ద ॥ 


పాయక నే నాతనిపయి( జెయివేసితేను 
చాయరి మీలో నేల సన్న లాడేరే 
ఆయము లెరి(గి నే నాకు మడిచియ్యంగాను 
వేయేసిలాగుల నేల వెంగేలాడేరే ॥ ఇద్ద ॥ 


భావించి (శ్రీవెంక 'పేశుపాదాలు నే నొత్తితేను 
వేవేగ సిగ్గున నేల వెలి నుండేరే 
ఆవటించి కూడితిమి అప్పుడే మీరు లోనికి 
యీ వేళ పచ్చితి రింక నిక్రైవుండరే. ॥ ఇద్ద ॥ [104 


శృంగార సంకీర్తనలు 


281వ రేకు రామక్రియ 
తొలుతె మతమకము దోసిటిపాలు 
ఆలరి యింకా. బెండ్లి ఆడవయ్య యిప్పుడు 
సతికి నీకు( జూవుల సరిపొంతనాలుగూడె 
చతురత మాట లనె సందివిదేలు 
మతకరినవ్వు లనె మంచి పాళశాల విందులు 
అళిశయమనగు బెండ్లి ఆడవయ్య యిపుడు 
యింతికి నీకు వయసు లిరువంక( గంకణాలు 
సంతప్పు( దమకముఠతె బాసికములు 
రొంత( గొంత లేంతసిన్షు కొంగులు వేసినముడి 
అంతరో వేడుక పెండ్రి ఆడవయ్య యిపుడు 
నంటుతోడి సరసాలు నాగవల్లి సోబనాలు 
"పంటలైన సమరతి ట్టిన పే/(పీట 
యింటిలో శ్రీవెంక పేశ యీాయల మేల్మంగను 


[115 


॥ పలవి ॥ 
ల 


॥ తొలు ॥ 


॥ తొలు ॥ 


అంటి ముట్టి మంవిపెండ్లి ఆడవయ్య యిపుడు ॥ తొలు ॥ .80 


బ్‌ొళీ 

నివ్వెరగ్రై వున్నా(డవు నే మెంత పిలిచినా 
మువ్వంకవలపులు ముంచకుండీనా 

సొలసి సొలసి నిన్ను( జూచిన యీ చెలిచూపు 
నలిరే(గి నీ మతిరో నాటకుండీనా 
మలసి మలసి యిట్టె మాటలాడిన మాట 
కలసి నీ మర్మాలు కల(చకుండీనా 

చిమ్ముచు( జిమ్ముచు నింతి చెనకిన చెనకులు 
కిమ్ముల నిన్ని స్రై గిలిగించకుండీనా 
కమ్మర( గమ్మర నీతో కందువ నవ్విన నవ్వు 
దిమ్మురే/౨ సీగుణము తేలించకుండీనా 


1 పలవి ॥ 
ఉం 


॥ నివ్వె ॥ 


॥1 నివ్వె ॥ 


118 శ్రీ తాశ్షపాక అన్నమాచార్యుల 


కర(గి కర(గి కొంత కా(గిలించిన కాంగిలి 
అరమరపించి ఆయా లంటకుండీనా 
యిరవై (శ్రీవెంంటేళ యిద్దరి మమ్ము. గూడితి 
న. ౧ 


గరిమ సీకి బై తారయికాణగాకుండీనా. ॥ నివ్వె ॥ 200 
పొడీ 
ఇట్టినీకు వలచీన యింతిది జన్మముగాదా 
పట్టి 'మోహించినవారి భాగ్యమవె కౌవా ॥1 పల్లవి ॥ 


సీపు మన్నించేటి యట్టి సలఃతల కెల్లాను 

తావుల లీలారవిందమవె కావా 

ఛావింప నీచూపులు వారినవారి కెల్లా 

ఆవటించి మెడకంరహారమవె కావా(7) ॥1 ఇట్టి ॥ 
రప్పురపు( బళ్లందిన కాంతల కెల్లాను (7) 

కప్పిన శిరోమాణికమవె కౌవా 

చొప్పుగా నీపాదాలు సోంకినవారి కెల్లా 

కప్పమైన ముంజేతికంకణమవె కావా ॥ ఇట్టి ॥ 
రోరి నీవు కాంగిటిలో. గూడుండె సతుల కెల్లా 

నారుకొన్నయట్టి నిధానమవె కౌవా 

యీరీతి (శ్రీ వెంక కేశ యెనసి నన్నేలితివి 


తేరకొన నాపాలి దేవు(డవె కావా. ॥ ఇట్టి ॥ 201 
శ్రీరాగం 
ఇటువంటి నీ భాగ్య మేమని చెప్పుదుమమ్మ 
తటుకనను నీపతితపము లీడేరె ॥ పల్లవి ॥ 


చెక్కుల మకరాంకము జిగి/గన్నుల మచ్చములును 
మిక్కిలి శంఖము మెడను మీగాళ్లం గచ్చపములు 
చిక్కని నీరూప(పు సింగారజలనిధికిని 
నెక్కొని తామొనరి నవనిధులాయ గదవే ॥ ఇటు ॥ 


శృంగార సంకీర్తనం 111 


వదనమున( బవ్మం౬ు పరము కృవగ్శిమిలపు. 
అది దుతదుళ( ,ఐందము లలక౬ష లనిలవుంఎ 
అని నెరింగి ఏడవ నేయవ్వునపు జలనిధి 
జాదిగి నవనిఫఘల,*చు( దెడమె నదె వనే 1 షట ॥ 
కాంగటను (శ్రీవెంం_గరి ముకుంవంబు 
మూ6గన వరపు ల్ల ముంగిఎంద 
చేంగమీరిన రకులనెమట లను జలనిధి] 
ఆగి యిటు నపఎనడుంఎం నాయ గదచవే 1షఇటఎు ॥ 2|ఎ 
నాముంతం 
“చై యెరుటపదును సత్హా నెయంయిుదువు 
పూనిన రు(రి?త్తమాంట ధూమి నన్నరేజురా. ఒన్నవి ॥ 
తలంచిన ప్టై నీవు దగ్గరి విచ్చేసతిఎ 
దలపు లంజటు నిటుపం నుండురా 
నాలసి గేం జూడంగానె చూచితివి నీవు నె 
దొలమి లోలోని యాస కిది దిష్టాంతమురా 1 చేదే ॥ 
నంది నానప్వుల నీనవ్వులు నొక్కటాయ 
యెనసిన యింపులడ సీగురుకేరా 
వొనర నిస్టరికిని వొక్కమాపే పులకించె 
తనువు లొక్కటాటకు తారుకాణ లివిరా ॥ నేచే ॥ 
రాణించి నేం గోరిన ప్టే రతి నీవు నేసితివి 
ప్రాణము రెరవుగాని భావ మిదిరా 
జొణవ (శ్రీవెంక పేళ జంటవాయ మిద్దరము 
నాణెపు వేడుకరెల్ల నాకు నీకె తగురా. ॥ నేనే ॥ 20) 
బౌళి 
ఎవ్వరితోనై నా. జేయమీ మాయలు 
రవ్వల బెట్టంగ నేము రా(పువారమా ॥ పల్లవి ॥ 


118 ్రీ తాళ్లపాక అన్నమావార్యుల 


తక్కక నీవు మాపై తలఃపు గలితే( జాలు 

అక్కడ యిక్కడె కాదా అందు కేసు 

వొక్కుం. బెట్టుడు చూతో చుటరికము “రప 

| టు 

వెక్కనాన నేండు నీకు వితవారమా ॥ ఎవ్వ ॥ 
పొస్టు పా మా ముంగిట దొలసి పుండితే( వాలు 

యిస్హర మొక్క టె కాదా యిందు కేమీ 

రొద్దిమర నీవు మమ్ము( గొంగువట్టి తీసవు 

గద్దించి నితో బెన(గ కగడవారమా ॥ ఎవ్వ ॥ 
సమరతి( గూడితివి సారెక( వొగడవ్టు 

తమక మొక్క టె కాదా దాని కేమీ 

అమతకె శ్రీవెంక పేశ అన్నియు. గడపలోన 


జమ?బాస లియ్య 'మెచ్చనివారమా. ॥ ఎవ్వ 1 204 
285.వ రేకు సామంశం 
నిందలేని పతి విదె నీవు నాసొమ్ము 
క౦దయవ సొమ్ములమ్‌(ద( గలిగెను సొమ్ము ॥1 పల్లవి ॥ 


సూటిగా నీవు చూచేటిచూపు నాసొమ్ము 
పాటించి నీవు పలికేపలుకు నాసొమ్ము 
కూటమిరతుల కొనగోరు నాసొమ్ము 
యీటున నీమేనిసామ్ము లిచ్చేవు నాకు ॥ నింద ॥ 


చవిగా నాడే నీసరసము నాసొమ్ము 
జవకట్టక యిచ్చే నీచనవు నాసొమ్ము 
నవకమయిన నీనవ్వు నాసొమ్ము 
యివల నింకా సొమ్ము లిచ్చేవు నాకు ॥ నింద ॥ 


కింకలేని దిదే నీకా(గిలి నాసొమ్ము 
లంకెలైన నీమకివలపు నాసొమ్ము 
అంకెల ఛ్రీవెంక పేళ అట్టె నన్ను( గూడతివి 
యింకొ సొమ్ము లిచ్చేవు 'మెన్నియైనా నీవు నింద ॥ 2005 


శృంగార సంకీర్తనల 111 
ముఖారి 


జ్‌్‌శ్‌ 


తలో6 దమకించేవు 
కామించినీ వాడినట్టు కాదంటినా 


ఏమిటికి వేండుూూూనే విం 


॥1 ఎన్లవి 11 
మచ్చరములెల్ల( దీరె మంతనాన నీవు నాతో 

యిచ్చకము లాడితేన యియ్య్వకొంటిని 

కుచ్చి కొ౯గిలింది నాచెక్కులు 


నొక్కే 'వేమిటికి 
నిచ్చలు నీచెప్పినట్లు నే( జేయనంటినా 1 ఓమి ॥ 
టబ 
ఆనచెల్ల విడిచితి నంటంబట్టి నీవు నాకు 
తేనెమోవి యిచ్చితేం తిరమైతిని 
వూ. 
పూనిక నాకొంగువట్టి పొంచి యాలపెన6గేపు 
పూని నీతో పొందులు నే నొల్లనంటినా 4 ఏమి ॥ 
మ౦కు లన్నియు. దొలగ౫ె మనసుమర్మములంటి 
సంకెలు దీరిచితే” సమ్మతించితి 
కొంకక (శ్రీవెంకపేళశ కూడి యింకా. బొదిగేవు 
పొంకమెన మీ/దా( దప్పులు వస్లేనా. 
లు లట 


॥ ఏమి ॥ 2/1 
సాళంగనాట 


పిలువవచ్చిన నేను పెం(పీ00ట వెట్టుకొన్నదాన 
తిలంపునీ కెట్టున్నదో దంట(గాను నేను ॥ వల్లివి ॥ 

కామినులతోడి మాట కలది కలస్టేకాని 

కోమలప్పు కల్లలై తె కోపగింతురు 

జామాయ నీవద్దనుండి సరినాపెతో నేమందు 

సీమతకము లే(టివో నే మెర(గ మి(కను ॥ పిల ॥ 

వలచినవారిపొందు వచ్చినట్టై వచ్చు.గాని 

కొలందికి రాకున్న కొసరుదురు 
నెలకొంటి నిక్కడ నేనె నాపె నెట్టు నమ్మింతు 
యెలమి మీ కిద్దరికి నెదురాడ నోపను 


॥1 పిలు ॥ 


120 థ్రీ తాశ్రపాక అన్నమాచార్యుల 


యిల్లాండ్ర కన్నియును యియ్యకోలై వుండు(గాని 
జల్లించి సంగుగలితే సాధించరు 
యిల్లి దె నన్ను( గూడి యింట నాజ( ౧హాడితివి 


ఉం 
వొల్లనె శ్రీవెంక పేళ పూరకుండే నిప్పుడు ॥ పిల ॥ 217 
్రీరాగం 


ముట్టితేస ముయిముచ్చటలా 

అ చేయ నాజడిదాననా ॥ పల్లవి ॥ 
గక్కన స్‌రని( గన్నుల; జూచిన 

పిక్కటిల్లై నిదె పెంజెమట 

చె క్కడదితేను చేటండు వలపులు 

వొక్కుమా పె నే నోపుదునా ॥1 ముళ్టి ॥ 
నవ్వి యితనితో ననుపులు నేసిన 

పువ్వకపూచెను పులక లివి 

రవ్వగా! వెన(గితే రానెండు తమకము 

జవ్వనము ూవ( జాలుదునా ॥ ము్జి ॥ 
శౌ(గిట నితని( గలసితి నిందుకు 

చే(గలు దేరెను చిత్త మిది 

వీంగం డితండు (శ్రీ వెంక పేశ్వరుండు 


నీ(గని చలములు నేరుతునా. ॥ ముట్టి ॥ 218 
ఆహిరి 
ఇద్దరు( గూడినమీంద నిక నే(టి సుస్టులే 
పొద్దు వొద్దు కాతండు బుద్జగించ(గాను ॥ పల్లవి ॥ 


తమకించే వే(టికె తా నిన్న రానియందుకు 
అమర నాతడు నీతో నానతీ(గాను 
చెమరించే వే(టికె చెక్కు నొక్కి యాతండు 
జమళ వేడుకొని యిచ్చకము సేయంగాను ॥ ఇద్ద ॥ 


శృంగార సంకీర్తనలు 


పచ్చిసేయ నే(టికె పరాక్రై కా రున్నందుకు 
చెచ్చెర నాతండు నిన్నె చెనక(గాను 
మెచ్చ వింకానే(టికె మేకుల నిన్ను. బొగడి 
వొచ్చముదీర నాతడు వుపచరించ(గను 

ఆరీతి యింకే(టికే అన్ని చే(తలకు నిన్ను( 
గోరి శ్రీవెంక పేపండు కూడ6గాను 
బీరములు మానవె పెన(గి నిన్ను. గలసి 
ఆరసి యీతండె నీకు నందాలు చెప్ప6గనూ. 


మాళవిగాళ 

ఈతడు వస్పనుండంగ యేల యెమ్మెలు చెస్స్పేరే 
గాతల మగలవద్ద గర్వములు గలవా 

చెంగట మామొగమున చేరండేసి కన్నులంటా 
అంగన లందరు నన్ను నాడుకొనేరే 
పంగించి మూనెరులివి బారెండేసి ఆయనంటా 
వుంగిటిగా సారె నేల వుష్పతించేరే 

పంతొన నాకుచములు జంగారుకుండలం౦టా 
బంతినుండి చెలులేల పచ్చారే(డే)రే 


యింతలో నాపిరు(దులు యిసుక దిబ్బెములంటా 


రంతులుగా( గడు నేల రాంపు నేసేరే 


పొంచి నా రూపమిది ప్పత్తడి( బోలునంటా 
మెంచి మెంది మమ్మునేల యింత నేసేరే 


అంచల ్రీవెంకపేశు( డన్నిటా నన్ను( గలనె 


మించుగా(గ మమ్ము నేల మెరయించేరే 
280-వ రేకు శ్రీరాగం 
వలపులా గటువంటిదివో 

పిలిచేటి పి యమున వీరము మజవె 

16 


[21 


॥1 ఇద్ద ॥ 


(| ఇద్ద ॥ 200 


॥ పలవి ॥ 
న్‌. 


॥ ఈత ॥ 


॥ రత ॥ 


॥ ఈత ॥ 210 


॥ పలవి ॥ 
ళం 


122 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వెలంది నిన్ను( గని వేడుకతోడను 

అలుక అన్నియును నటు మజచె 

నలుగడ నీతో నవ్వెటి సందడి 

చలములు లోలో సాదించ మజచె ॥ వల ॥ 
యింతి విడె మిదె యిచ్చె పరాకున 

పంతపు టొట్లపని మజచె 

చెంతల నిను( గడు చెనకే సొదిగున 

కొంతయిన( దొల్లిటి కోపము మలచె ॥ వల ॥ 
కొమ్మ కా(గిటను కూడే తమకమున 

సమ్మతి జంకించ(గ మజచె 

యిమ్ముల శ్రీవెంకటేళ కలసితివి 


చిమ్ముల యెరవుళలు 'నేయ(గ మజచె. ॥వల॥ 211 
రామక్రియ 
_ఎటువంటీ చుట్టరిక మెటువంటి పొందులు 
సటవటలకు నేల సాదించేవే ॥ స్లవి ॥ 


అప్పటనుండియు నీ ఆండ నిష్టై వుండ(గాను 
రెప్పలెతత్తి చూచి చూచి రేసు లాడేవు 
చెప్పినవారిమాటకు చెపియొగ్గి విని విని 
తప్పు(దారుల నేల తమకించేవే ॥ ఎటు ॥ 


మనసిచ్చి నే నీతో మాట లిజ్టె ఆడ(గాను 
వెనకసుద్దుల కేల వెంగె మాడేవే 
తనిసి వొకటొక ప తల(చుక తల(చుక 
'పెనంగి నే( వీలువ(గ విగినే వేలే ॥ ఎటు ॥ 


కందువ లంటి నేను కౌగిలించి కూడంగాను 
చందపు బొమ్మల నేల జంకించేవే 
చెందితి నిదివో నిన్ను (శ్రీవెంకచేటడ నేను 
అందిన రతుల నేల ఆలయించేవే, ॥ ఎటు ॥ 212 


శృంగార సంకీర్తనలు 12) 


దేసాష 

తా నదివో నే నిదివో తారుకాణ లైతిమి 

మోనముతోడ నవ్వరే మోవులనవ్వూ ॥ పలని ॥ 
ఆడ నీడ నుండి వచ్చీ అలసి సొలసి మెచ్చీ 

వేడుకకాని కియ్యవే విడె మిదిగో 

నీడనుండె అలసీని నిలుచుండె కలసీని 

పాడితోడన మొక్కరే పండుగ మొక్కు ॥ తాన ॥ 
చేయ6/గలవెల్లా( జేసీ చేరి నాపై( వెయి వేసీ 

పాయపువాని కియ్యరే బలు కట్నాలు 

చాయలకె మాటలాడీ సన్నలకె పాట పాడీ 

దాయముగా( జూడరే సంతసపు( జూపు ॥ తొన ॥ 
కాంతలలోన వెలసీ కాంగిట నన్ను. గలసీ 

పంతగాని_పై6 జల్లరే బలు నేసలు 

యింతలో శ్రీవెంక కేళు( డిత( డిదె నన్ను( గూడె 


వింతగా విందు చెప్పరే వియ్యపు విందు ॥ తాన ॥ 210 
లలిత 
ఎవ్వరి బుద్దుఎ యెక్కడి కెక్కును 
నవ్వులె చొాణల నను పయ్యెడివి ॥॥ పల్లవి (1 


పంతము లాడరు బలుములు చూపరు 

వంతు లెంచ రటు వలప్పులకు 

సంతసంబులును( జవు లగు సరసము 

లెంత్రెన లోలో నెర వయ్యెడీవి 1 ఎవ్వ ॥ 
వేసట చూపరు వింతలు నేయరు 

వాసులు నెరపరు వలపులకు 

ఆసల తమకము అంగపు( గర(గులు 

తాసులవలెనే తగు లయ్యెడీవి ॥ ఎవ్వ ॥ 


124 శ్రీ తాళ్లపాక అన్నమావార్యుల 


గుట్టున జడియరు కొంకుచు మొరయరు 
వట్టువోరు తమ వలప్పలకు 
యిప్టై శ్రీవెంకపేళ మీకూటమి 
టబ 


నట్టన రళులివె నిలిచినవి ॥ ఎవ్వ॥ £11 
ముఖారి 
ఎజి(గని యాంటదయితే యిది నిజమంటా నమ్ము 
నెజయ మాతో నిజమే నెరపవలయురా ॥ పల్లవి ॥ 


యెదుటనె వలపు యింటికాడ బులుపు 

వదల కేడ నేరిచి వచ్చితివిరా 

"పెదవులపై మాట బిగువులలో తేట 

సదరమై సీకెపుడు సాజమే కదరా ॥ ఎజి ॥ 
చెనకితే సిగ్గులు చేంతలనే యేస్తలు 

ననుపున రెండూ నెట్టు నడపేవురా 

మునుపనె మొక్కులు మోచి వచ్చితె తెక్క్కులు 

వొనిగి నీవు పుట్టంగ( బుట్టిన వే కదరా ॥ ఎజి ॥ 
మెచ్చితేనె మేకులు మీరతేనె కూకులు 

యిచ్చకొల(ది నడతు వేమందురా 

ముచ్చట శ్రీవెంకపేళ ముంచి నన్ను( హదితివి 


చెచ్చెరం బసలక్రైతె 'నేతువు మాయలురా ॥ వట ॥ 215 
మంగళకౌశ్రిక 
సవతుల కెల్ల నీవు చాటి చెప్పింతువు గాక 
నవకాన మూలనుంకె నమ్మేరా దేవులని ॥ పల్లవి ॥ 


ఆతనివద్ద నుంటి నీవాల వని యందు( గాక 
యాతల నీ వెట్టుండినా -వ్వ రందుము 
యతులకు నీవు మాతో నెరుకలు సేసుకొని 
టూతుల( గిట్టిలేనె నీ పొందు గానవచ్చునా ॥ సవ ॥ 


శృంగార సంకీర్తనలు 12 


ముచ్చట మీ రాడుకొంపే మోహాలు గందుము గాక 

పచ్చి గుట్టున నుంగె నీ భావ మెందంకు 

మచ్చిక నీ చనవులు మా ముందర మెరయించి 

కొచ్చి యాతని+ జూచితే గుట్టు గానవద్చునా 1 ౨వ ॥ 
కాంగిట శ్రీవెంకపేపం గాంగిలించుకొంటెం గాక 

ఆగి నీవూర కుండితే నందములౌనా 

చేంగదేర నన్ను. గూడె చేరి యాతణడని నీవె 


రా౯గి నీలోనె నవ్వితే రచ్చలకు నెక్కునా సవ ॥ 810 
207వ రేకు నాదరామక్రియ 
ఎటువంటి మోహమో యీపెకు నాతని మంద 
ఘటియించె నిద్దరికి కందువ వేడుకలు ॥ పల్లవి ॥ 


సంగడి. గూచున్నది చనవు చేకొన్నది 

అంగప్ప(. జెమట నోల లాడినది 

దొంగిలిపొత్తున విడే లిచ్చినది మెచ్చినది 

పంగించీ నిందిరా దేవి ప్రహ్షోదవరదుని ॥ ఎటు ॥ 
మొక్కుచు నవ్వినది నుచ్చట లాడినది 

యిక్కువ అంటుచు లోలో నెన సున్నది 

చెక్కు( జెక్కు( గదియించి జిగి. బులకించినదె 

చిక్కించీ. గమలాదేవి (శ్రీనరసింహునిని 4 ఎటు ॥ 
కనుసన్న చేసినది కాంగిట నించినది 

తనివార రతులను దక్క. గొన్నది 

చెనకి యహోబఒలాన శ్రీవెంకట్నాది మీంది 

ననిచె శ్రీ మహాలక్ష్మి నరమ్మగదేవుని. ॥ ఎటు ॥ 217 

దేసాళం 

అప్పటి నమ్మడు తన్ను నటు పంగి( గేలి ఆత్త కంటా 


శి సై న్‌ 
యిష్పుడూ నానవెపెను యింకనణతె నవ్వులు ॥1పల్రపి ॥ 
ట్‌ ఖు న 


726 థ్రీతా శ్లపాక అన్నమాచార్యుల 


బొగాలు వెట్టరే పైకొని విభునికి 

వాగ్వు-యింకుల కెల్లా వలవు మని 

యీగతి మూసి మంతనా లిన్నాళ్లః దనకు 

వేగమె యప్పణిచ్చితి వెరపేలె యి(కను ॥ అప్ప ॥ 
వుపమ లెత్తీయ్యరె వొకటొకటె పతికి 

నెపాన సతుల( దొంద నేరువు మని 

కపటాన దా( గొంత కనియు( గానము లేల 

యెప్పడూ( దనకు లోనె యి(5 నేతి కొంకను ॥ అప్ప 4 
చేయెత్తి మీరు మొక్కరె శ్రీవెంక టేశ్వరునికి 

పాయప్పవారి మనసు పట్టుమని 

యీయెడ( దా నన్ను( గూడె యిచ్చకము నేసుకొని 

నాయము నేనె చెప్పేను ననుపాయ నింకను. ॥ అప్ప ॥ 218 

రామ[క్రియ 

పల నీపు దిన్నంచొయ్యే వేట్‌ కానట వె స్టేవు 

జాల( బెబై దొమ్మలను జంకించేనా ॥1 పల్లవి ॥1 
ఆఎగి సీతో మాటలాడ కెంతప్పండినాను 

చలములు గడు నేము సాగించేమా 

నిలిచి నే గడు నిన్ను నేరము లె ష్నెంచినాను 

బలుములు చూపి యిజ్ఞైభమయించేమా ॥ ఏల 1 
చునయక కేపొన నే యింటిలోనె వుండినాను 

వెనక నీ చేతలు నేవెళ్ళ వేనేనా 

మనసున( గా(€తాళించి మంకులు నే నెరపిన 

ెన(గి పిలిచి నీతో వీరము లాడేనా ॥ ఏల ॥ 


పదరి నీతో నంత పంతము నే నాడినొను 
అదన నిన్ను( గూడక ఆలయించేనాొ 
యెదుట శ్రీ వెంక పేళ యిటు నన్ను( గలసితి 
వుదుటున నే నీతో నోప ననేనా. ॥ ఏల ॥ 210 


శృంగార సంకీర్తనలు 127 


భైరవి 

ఆంటదానికి పతితో నంతచెల్లునా 

టికి మాటికి యంత నేసేవె నీప్ప ఇపంవి ॥ 
పట్టినదె చల మని పంతముఠె నర పేవు 

అస్టై యాతని [పియము లంగవించవు 

చిట్రకాలు వ్పనిన చెలులమాటలు చెవి! 

బెట్టవు సీకు౯ దగిన వీరమువె కాన 1 అ(ట ॥ 
ఆడినదె మాటనేసి య్టై నిలువ బెప్టేవు 

వోడుగా నాతని మాట చొరనియ్యవు 

తోడనెనే మిద్దరి చేతులు! బట్టి కూరిచిన 

రూడియు. గూడవు నీ గుణములె కాని ॥లఆంటి ॥ 
చెదలివొట్టుకు సీ మొనలు చూసేవు గాని 

అదనైన మీంద నింక నటు మెచ్చవు 

యిదివో థ్రీ వెంక 'పేశు. డిదె నిన్ను6( గూడినాండు 


చదురు లింకా నీవు సాదించేవు గాని ॥ ఆట ॥ 220 
మంగళకాశిక 
దయఃదల(చుక నేస తగిలి కూడితి నిన్ను 
(క్రియ చూపక నే నుంపె గెంటించం గలవా ॥| పల్లవి 11 


నంటున నీతో నేను నగంగానె సందుకొని 

అంటు ముట్టి సరసము లాడేవు గాక 

జంటమాటలాడక చలపట్టి నే నుండితే 

వొంటినే సాదించి నన్ను వొరయఃగః గలవా ॥దయ ॥ 
పొత్తుకు. బిలిచి నేనె పొదుగంగానె సీవు 

హత్తుక నీ వింతేసి పొందై తివి గాక 

గ త్తపు నాగుణముతో గుట్టు నేసుక వృండితె 

చిత్తగించి సీ చలము చెల్లి ౦చుకో(6 గలవా ॥ దయ ॥ 


౪0౫ 9-౯10 


[28 ట్రీ తాళ్లిపార అన్నమావాష్యల 


చెయి చాంచి నేనిన్ను చెనకి కాంగిలించంగా 
యాయశ నన్ను గేండె యేలితి గాక 
చాయల (శ్రీవెంక పేళ సరికి బేసికి నీతో 
మాయం *( చేసెతేను మాడు కొన(గలదా. 
పొడి 
ఇంతిమాటలకు నేల ముస్లి షస్రేవు 
చెంతల నాఎ చనవు చెన్మించరాదా 
అగపడి లోనై త అన్ని నవ్వులె కాక 
యెగసక్కే వాడే నంటే యెంతలేదు 
చిగిరించినట్లి వేళ ౨గి( బండి నట్టి వే 
వొగరు దీపును( దోంచు నొక్కటందే కాదా 
సరి( జుట్టరికొనరు సరసాతె అన్నియును 
చమొళవులు నేసుకొంకే నెంతలేదు 
రౌరల( గాంచినప్పుడు తోడంటు వెట్టినప్పుడు 
'పెదును( బొలును నొక్క పేరుప్పునే కాదా 
వెయ్య వై శ్రీవెంక పేళ కూడుకొంటి వాసె నిష్ట 
ముయ్యకోలు 'సేసుకొంపే నెంతలేదు 
చయ్యన దంచినచోట చవిగా వండినచోఎ 
బియ్యము వంటకమై బెరనేదే కాదా. 
708.వ రేకు సామంతం 
అప్పటినన్న కొసరీ నదివో ఆపె 
నెప్పున నన్నిపనులు నీ3ె తెలుసును 
తెగరానిచోట వాదుదీసి దమెంతమాటాడిన 
పగలేచు చనవుల బలిమె కాని 
మగవా(డ వందుమీ(ద మట్టుపడ రోప్పదువు 
తగవులు మమ్మేల యిత్తరి నడీ గేవు 


॥ దయ ॥ 221 


॥ పల్ల వి॥ 


॥ ఇంతి | 


॥ ఇంతి! 


॥ ఇంతి ॥ 222 


॥ పల్తవి ॥ 
యి 


॥ అప్ప ॥ 


శృంగార సంకీర్తనలు 120 


వలచినవారు ప్రెపె వాసులెంత నెరపిన 
చలములుగావు రతిచవులె కాని 
బలువు(డ వందు మీ(ద పనిగొన నోపుదువు 
చలివాసి మమ్మేల సాకిరివె ప్టేవు ॥ అప్ప ॥ 
ఆరితేరిన దంపతు లాయము లెం తంటినాను 
నేరుపులేకాని అందు నెగులులేదు 


మారిమి శ్రీవెంక కేశ కూడితి వందుమీ(దను 


నారుకొన మాతో నేల నవ్వులు నవ్వేవు. 1 అప్ప 1 228 
లలిత 
ఎక్కడి సుద్దు లేరె యిది గొంతా 
చిక్కితి సీపాలను విచ్నేయవయ్య లోనికి ॥ పల్లవి ॥ 


చింతలేక నీకు నీవె చేసిన సేంతలకును 

యెంత చేము దూరినా నీకే(టి వెరపు 

చింతించ నీ కేంటిం చెక్కుచేయి యే;టి3 

వింతవార లిదిగంపే వేసా లనరా ॥ ఎక్క ॥ 
దెప్పరాన నీవు లోలో. దిరిగే తిమ్మటలకు 

యిస్పటి మూ యలుకలు యేడ కెక్కును 

రెప్ప లెత్తి చూచేవు రేసువడి యున్నాండవు 

యిప్పటి నీడాడంల్లా యెగసక్కే లనరా 1 ఎక్క 1 
కదిసి నీ మేనను కల్ల లెన్ని దోంచినాను 

యెదుట నున్నా(డవు నిన్నే మనేమ 

ఆదన శశ్రీవెంక కేళ అ్హై నన్ను( గూడితివి 

చదురు(డ విన్నిటి(టా?)ను జాణవు నీ వనరా. ॥ ఎక్క 1 221 

హిందోళం 

అందా(కా వేగరమా ఆటిడికాండ 

చిందేవు మాటలందేన చెల్లు నీకు నయ్యా ॥ పల్లవి ॥1 

117 


180 థ్రీ తాళ్లపాక లన్నమావార్యుల 


నవ్వుతొ నేనుండ(గానె నంటున గిలిగించేవు 
అవ్వల నీ 30కా ౧౦త ఆసోచ మోయి 


బి 


పువ్వువంటి నావయసు పూచి నపై( ఎల్ల (గా 

తవ్వేవు జాణతనాలు తమ వౌమివు ॥ అందా ॥ 
వగ్గరి నే నుండ(గానె దండక నొప్తుకొ చేవ) 

వెగ్గళించి నీ కెంత వేగరమోయి 

సిస్టుదేరి నీ మీంద చేతులు నేం జాంచ(గానే 

వొగ్గి కౌగిట విగిం-వు వుయుకా(డ ఎ దివు ॥। అందా ॥ 
రలసి నే నుండంగానె కమ్మి రతివ( దీనేవు 

లలి (శ్రీవెంక పేశుండ లావరి వోయి 

యెలమి నన్నలితివి యియ్యభంటి శే నై 


పలుకు( బంతము చెల్లై పనివొళడ వదువు.  1అండా 1 ఏ2 
ధన్నాసి 
కోరి చేరొనంగరాదు కోపగించు కొనరాదు 
యీరీతి విచ్చేసితివి యేడనుంవో యీడకు ॥ చవి ॥| 


పొౌదినేవు వొకవేవ పొరలేవు వెకళవేన 

అదివీదుకు వలపు లవియాల 

వెదకితి మాపునంత వేగించితి వేషనంత 

యిదిగో విచ్చేసితివి యేడనుంచో యీాపఎ ॥ కోరి ॥ 
మనసువ ద్చొకమాట మనసురా ఏ దూట 

అనుమానపు చెనకు అవియాం 

చనవు చల్లితిగొంత సరస మాడితిగాంత 

యెనియ విచ్చేసెతివి యేశసుండో యూడకం మ్మం. 
వెంఎవా(దే వప్పటి౨ సివచేష కిమ్య ఎ 

౧ (6 
ఆయ మెర(6గని రతు లవియాల 
పాయక (శ్రీవంకపేఏ బరౌని దూకి వా 
వ. అబే లీ 
యీయడ మేలువెంటిపి యేడసుంలో యీడకు ॥ ర ॥ | 


శృంగారనంకీ రృనలు 10] 


ముఖారి 
కూరిమి( గౌసర నేల రొంక నేల 
వీరముతో నుంకుంగాక పనంగంగ నోపమే ॥ పల్లవి ॥ 


సంగడి( గూచుండనేల జగడ మాడ6గనేల 

వుంగిటి నివ్వలిమోమై వుండేమె నేము 

ముంగిట దా రమణుడు ముసి ముసి నవ్వులతో 

రంగుమీరి వుండుంగాక రవ్వనేయ గోపమే ॥ కూరి ॥ 
యింటిని రానేల యెగసక్కైె మాడనేల 

వొంటినై నాం బానుపుపై నుండేమె చేము 

జంటలై. తా నందరితో సరసము లాడుకొంటా 

వెంట వెంట రానీవె వేసరించ నోపము ॥ కూరి ॥ 
తప్పక చూడంగనేల తమక్షించ నింత్రయేల 

వొప్పగు నివ్వెరగుతో నుండేమె నేము 

అప్పటి శ్రీవెంక పేశుం డాం డిస్టై నన్నుం గూడె 

వుప్పటించి వూరడించి వొష్టం బాయ నోపము ॥ కూరి ॥ 227 

పొడి 

ఎవ్వరి బలు వెక్కుదో యిద్దరిలోన 

రవ్వగా నానతీవయ్య రామచంద్ర మాకు ॥ పల్లవి ॥॥ 
చెక్కిట. బెట్టిన చేయి నేతువుగట్టినకట్ట 

చక్కని సీతాచింతాజలధికిని 

పెక్కుకొండలచే నీవు పెనచి కట్టించితివి 

వొక్కమాకె ఆపె అయితె నుండుమం నుంచెను ॥ ఎవ్వ ॥ 
ముంచి చెలి పులకింపు మోహవనవాసము 

మించిన విరహముల మితిమేరకు 

సంచరించి నీవైతె జగమెల్ల నిండితీవి 

యించుకం:ంతోన నాపె యీడనుండె నిండెను ॥ ఎవ్వ ॥ 


112 థ్రీ తాశ్లపాక అన్నమావార్యుల 


వొట్టిన నీ కొ(గి లమయోధ్య రోనివజ్టదు 

నెట్టిన శ్రీవెంక శశ 1 నీ దేవిక 

టట్టుగా నీ వింతలో నాఒడి రాజ్య మేరితివి 

ముష్టై మరురాజ్యమేతె యీ యింతి రతులసను ॥1ఎవ ॥ 22గ 

280వ శేకు ముభారి 

వంతదేదు మాటలు యేడ కేగడ నలు 

యింతవా(డ లెత నిన్ను సెరి(గనా నేను ॥ పలవి ॥ 

గ 

యమెక్కడనుందోవచ్చి యిచ్చకముసెసి నొ 

చెక్కులు నొక్కిన దె “ఎలవా నాస 

వొక్కమాటె నవ్వు నవ్వి వొడివటి తీసి ననా 

య. రు. 
తక్కుల( జెటినదె తనివాలనా ॥ ఎంత | 
యట 

నిద్దుర గంటికిరా(గా నీ (తలు దాంచులొంటా 

వద్దం గూచుండినదె వరుసా నాకు 

సుద్దులెల్ల( జెప్పి చెప్పి చొక్కుల( బెట్లుము నాతో 

౧ ఉం ల అ 

పొద్దున మంచ మెక్కితె పొందికాయినా ॥ ఎంత ॥ 
'పేదుకలు దైవార వేసాలకు( బోగడుతా 

యీడ నన్ను. జెనకేదె యీడె నాకు 

“ఇంక న 
రూడితి థ్రీ వెంకటేశ గుణ మెరింగినన్నీ పై 


జోడువాయ కుండితే? సోద్యమాయనా ॥ ఎంత ॥ 220 
నాదరామక్రియ 
విన్నప మే(టికి వేమారు 
పన్నిన కర(గుల( బదరీ( జేలియా ॥ పల్లవి ॥ 


ముసి ముసి నవ్వుల ముంగారు ముంపులు 
వసివొడు( జెమట వానలు 
ముసు(గుల సిస్‌ల మూడగామంచుటు 
కుసుమై వలప్పలె కురిసీ( చెలియా ॥ వీన్న ॥ 


శృంగార సంకీర్తనలు 10) 


కన్నుల తేటల కప్పుర మాకుల 

సన్నపు నిబ్దూర్చు సంఎంగల 

చిన్నినెరి. గురుల చీ(కటి మూకుల 

నన్నె మదరసము వడిపీ( జఇలియా ॥ విన్న ॥ 
ఫరి మోవృలనె వసంతప్పు చిగురుల 

పరగు గుచము లను ఫలములను 

యిరవై శ్రీ వెంకకేశ నినుం గలసి 


పొరి. జొరి విందుల పూచీ. ఎలియా 4 విన్న ॥ 28 
సాళంగనాట 
చేతికి లో నై నప్పుడు చెప్పేంగాని 
న య 
యేతుల నెలవి నవ్వు లీడ నేలా + పల్లవి ॥ 


ముంగిట నే నుండ(గాను మోహించి చెనకేచ్చ 

అంగడిచుట్టరికాలు అవియాల 

రంగుగా నీవున్నచోట్లు రాతిరే వింటిమి నేము 

యెంగిలి పౌత్తుల మాట లీడ నేలా 4 చేతి ॥ 
వొంటి నే నుండంగాను వొడివట్టి పెనం గేవు 

కంటి( గంటి గురుమ కత లేల 

వుంటిమి నీవన్నిటాను వొరపరి బౌదువు 

పెంటపట్టుసరసాల బెనంగ నేలా ॥ చేతి | 
కదిసి నే నుండ(గాన కాంగిటం గూడితివి 

పొదుగుడువలప్పుల పొదు లేల 

అదివొ (శ్రీవెంకకేశ అన్నిటా జొక్కితి నేను 

ఆదనై నప్పుడె జోహా రన నేలా. ॥ చేతి, 20! 

వరాళి 

మీరు-మీరు నొక్కే మీ(ద నన్నీ మందివే 

ఆరితేరె మీ వంక నలయించకువమ్మా ॥1 పల్లవి ॥1 


111 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెంతల నాతిండ నీ చెక్కు నొక్కి వేడుకొని 

పంతఎ వప్పదు నేండు పలుకవమ్మా 

యంతచే దీ యఎకలు యెవ్వరికి సతమాయ 

వింతదానం గాను సిగ విడువవమ్మా ॥ మీరు ॥ 
పక్కన నీరమణు(డు పచ్చడము గప్పె నదే 

వెక్కిసపు చలములు విడువవమ్మా 

కక్కాసపు సాదినల' గట్టుకొనే దేమున్నది 

అక్కడ ననుమానించే వెవ్వ రున్నారమ్మా ఇ మీరు ॥ 
(శ్రీ వెంక పేశ్వరు(డు చేరి నిన్ను. గూడె నిదె 

చేవదేర( గెమ్మోవి చెలంగవమ్మా 

వేపెలు చెప్పినాను వేడుకకు వెలలేదు 

మోవులని నవ్వేవు మెర(గ నే లమ్మా. ॥ మీర ॥ 2 

గళ 

ఏ(టికయ్య మాటలు యింగా తాటశూ.టలు 

యాటు వెట్టుని నిన్ను నే మనేము నేము ॥1 పల్లవి || 
చెంగట నీవు సేసిన చే6తలు లే వన(గాను 

అంగ బుల్ల ( చేమరించె నందుకు(గాం 

సింగారిపు నీ మేని చిందువందు లెల్ల జూచి 

యింగితాన( బులక౦చె నిందుకు(గానె ॥ ఏ(టి 1 
నెట్టనం గొత్తలుగొన్ని నేరుచుక వుండగాన 

అ్లై వుసురంటీ నే నందుకు(గానె 

వొట్టు వెట్టుక నిన్ను వొడివట్టి తియ్య(గాను 

యెట్టకేల శయ్యకొంటి నిందుకు(గాసె ॥ ఏ(టి ॥ 
గక్కన గాంగిది నన్ను( గొంగిలించి కూడంగాలె 

అక్కరతో నియ్యకొంటి నందుకు(గానె 

మక్కువ శ్రీ వెంక కేశ మంచితనాలు నేయ6ంగ 

యక్కువలంటి మొక్కితి నిందుకు(గాన. ॥ ఏంటి ॥ 200 


శృరిగార సంకీర్తన 13) 


దేసాళం 
నిన్నటి మొన్నటికా౯క నే( డేటికే 
యెన్ని కెతో రమణు%.డ యియ్యకో రెత్రివి ౪ పలవి 
యు ణా 


మక్కువ నాపై జల్లి మన్ననలు నించితివి 

యెక్కడి సుద్దులు నీకు నేమి చెప్పేము 

చెక్కులూను౯ బులకించె చేతు లిజ్రై చెమరించె 

వెక్కసానన నిన్ను వెంగెమాద నేంటికే ౪ సిన్న ॥ 
మెచ్చి నన్ను. దొగడుచు మందం జేయి వేసితివి 

మచ్చరాలు+ గపటాలు మానితి మి(5 

పచ్చడము గప్ప౭గాను భావ మెల్ల గరంగితి 

రొచ్చి కొచ్చి యింక నిన్ను. గొసర నేమిటికే ॥ నిన 
కన్ను(గొనలని నవ్వి కాంగిట నన్ను( గూడితీ 

వె స్నె(న్నని సం౦తోసాయ యి(క నెంచేము 
వున్నతి శ్రీవెంక పేక వొద్దిక్రైతి మిద్దరము 


పష్నకొని వాసిరేంయే షు శేమిటికే ॥ నిన్న ॥ 201 
208వ రేకు 'మెంచలొళి 
బాదువువాణవు నీవు అన్నీ నరుంగుదుము 
నీ దొరతనము అల్ల నెలంతపయినా ॥ పన్తువి 4 


చెనకి ఆసె నీకు. జేసిన మేలుకును 

ననిరి నీ కన్నులను నాట జూవేదా 

చనవిచ్చి కమ్మటిని చన్నుల నొత్తి నందురు 

వనివేని వీరాలతో కతమాేక్‌ ॥ బౌదు ॥ 
లలన నిన్ను! దిట్టి లాలించిన లాలనకు 

చలపట్లి చామ్మలను జంకించేదా 

సెలవుగ నీ మేను నిమిరినందుకు నీవు 

దొంటదిలేని తిట్ల ( గోపగించేదా ॥ గాదు ॥ 


186 


థ్రీ తాళ్ల పాక .అన్నమాచార్యుల 


కందువ నీ దేవి నిన్ను. గా(గిట నించినందుకు 
చందమునేసుక నీవు సారె నవ్వేదా 
యిందునె శ్రీవెంక కేశ యిద్దరూ నొక్క మైతిరి 
౧ రా 


యిందరిలోపల నీవు యెమ్మెలాదేదా. ॥ బొదు ॥ 285 
భరవి 
మా 
వాకిట నే లున్నాండవు వనితమాటలె యివి 
లోకులు మెత్తురు నిన్ను లోనికిరావయాణ ॥ పల్లవి 


అంగనపాద్దంబుల అందెలు 'మెచ్టైలునె 

సంగతి నీన్ను( బిలిచీ. జొలదా యిది 

యమెంగిలినోట( బిలిచే దెగ్గనివుంశ్నే నీవు 

అంగవించి లోనికిరా వదియేమయ్యా ॥ వాకిట 
కంకణసూడిగమురే కడు నీతో మాంటలాడీ 

యింక ననుమానము నీ కే(టికి నేండు 

పొంకపు మునదంళోలు పూ(చి ప్రియము చెప్పదు 

అంకేల6, బొనుపుమీ(ద నజ్టె కూచుండవయ్యా ॥ వాక్తిట ॥ 
మొలనూలిగంటలనె ముచ్చట ీతో నాడీ 

యెలమి (శ్రీవెంక పేశ యియ్యకో రాదా 

మెలంగి పెదవితేనె మీ(దు నీ కెత్తుకున్నది 


కలసితి నాపె నిస్టై కంటివిగదయ్యా. ॥ వాకిట ॥ 200 
ముఖారి 
కదిసితి రిద్దరూను కడమ లేలా 
పొదిగి చెలులుచెప్పే బుద్దులెల్లా వినవే ॥ పల్లవి ॥ 


వ ద్దేలెకోపము వలవని తొపము 
సుద్దులు విన్నందుకె సూడువ ప్టేవా 
చద్దులాయను వొట్లు చలము సాధించనేల 
గద్దించినందు కతని( గా(గిలించుకొనవే ॥ కది ॥ 


శృంగార నంక్రీర్తనలు 18'/ 


యేమిటికే బిగువు యింకానా తగవు 

మోము చూచి నవ్వితే౧ మోపుగ ప్లేవా 

నాములెక్కైె6 బంతములు నాలినేయ ని(కనేల 

కై మీరినందు కతని( గాంగిలించుకొనవే ॥ కది ॥ 
అలయకువే నీవు అస్పటి నాలయకువే 

తలపులో రతులు పాతర బెఫ్టేవా 

యమెలమి శ్రీవెంక టేకు. డింపునేసి నిన్ను. గూడె 


కలంక లన్నియు. బాసె కా(గిలించుకొనవే ॥1కది॥ 207 
రామక్రియ 
ఎంతటి వేగిరకాండు యేమే తాను 
చెంతల నిఎచుంపేనె చెరంగువట్టీనా ॥ పల్లవి ॥ 


కోపగించ వద్దు గాక కొసరవద్దంటినా 

తీపులు వెట్టుక యాలో తిట్టి, గాకా 

యీపనికి నే నవ్వి యిందరివలెనె కొంత 

చూపులు పై మోపితేనె సుంకముగొనీనా ॥ ఎంత ॥ 
వీర మాడవద్దు గాక "పెన(గవద్దంటినా 

కేరడాన నే(టికో జంకించీ( గాక 

గోరగీరీని చెమటకుమ్మరించ( జోటులేక్ష 

జోరున టై (జిమ్మితేనె సూళ్లవట్టీనా ॥ ఎంత ॥ 
కాక రేంచవద్దు గాక కలయవద్దంటినా 

వే/6పు( దావులు యాలో వేసీ గాక 

యేంకటతో శ్రీవెంకకటేళుండె తా నన్ను( గూడె 

సోంణ చన్నుమొనలకు జోడుదొడిగీనా. ॥ ఎంత ॥ 206 


సామంతం౦ం 


సీ వెజట(గవా నిండు దగవు లివి 
కొవరంపు(బని కాంతకు( దగునా జ పల్లి వి॥ 


186 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నిగ్గుల పతి వట నెలతను నేనట 
సిగ్గువడక నిను( జెనకుదునా 
యెస్గులు వట్టితి 'వెదురురాననుచు 
దిగ్గన నాఃటది బలిమి సేయునా 


చదురుల దొర వట జవ్వని నే నట 
అదనెజ(గక నిను నలముదునా 
కదిమి కొసరితివి గర్వినైతి నని 
గొడిగొని కామిని గొరబునేతునా 

(శ్రీవెంకశేశ్వర శ్రీసతి నే నట 
సోవగా నవ్వక సౌొలయుదునా 
యీవల( గూడితి వియ్యకొంటి నని 
కైవసమగు సతి కౌదనునా 


కంకరాభరణం 


ది"డ్లవాండ వవుదువు దొరపూను నవుదువు 
జిద్దులేక వుండేది నీచి త్త మింతేకాని 


తప్పక చూడ(గవచ్చు తలవంచుకొనవచ్చు 
అప్పుడు గాతి కోరి చే దిరుదుగాని 
తిప్పుచుండవచ్చు మోము తేరకొన నవ్వవచ్చు 
యిప్పటివలె నడసే దెక్కు డింతేకాని 


వ్‌గ్గి చేయి చా(చవచ్చు నుద్దిండాలు సేయవచ్చు 
కగ్గలేక వలచేది ఘనముగాని 
నిగ్గుబాస గొనవచ్చు నెలంతల( బొందవచ్చు 
యెస్ధలేక మెలంగేదె యెన్నికింఠేకాని 


మాటలు బోదించవచ్చు మట్టుమీరి దాంటవచ్చు 
పాటించి రతి కెక్కేది భాగ్యముగాని 
నీటున (శ్రీవెంకపేళశ నేండు నన్ను నేలితివి 
వాటమై యిట్టె వుండేదె వన్నెమించుగాని. 


1 నీవె ॥ 


॥ నీవె ॥ 


॥ నీవె ॥ 200 


॥ దొడ్ల ॥ 
& 


॥ దొడ ॥ 
౮ 


॥ దొడ ॥ 240 
డే 


శృంగాక సంకీర్తనలు 


20!=వ రేకు శంకరాభరణం 

బాపు బాపు మేలు మేలు పంతగ త్త వాదువే 
ని పంతములెల్లదక్కె. నేర మేమిగంటివే 

చలము మానిన( గాక సమ్మతింపించవచ్చునా 
'పెలుచుందనపు నితో( బెనంగె. గాక 
నిలుచున్నా( డాత( డదె నే నిన్ని వేండయకోనేను 
వలుకవు నీవై తే ఫల మేమిగంటివే 

మాటలాడేనంపే( గాకి మంకు 'దెలుపవచ్చునా 
సాటికి బేటికి నిస్నా సాదించె(గాఎ 
గీటీ గోర నతండు కేలుచా(చితీసే నేను 
నీటువెట్టుకుందానవు సీ వేమిగంటివే 

నయముగలితే( గాక నోయము చెప్పవచ్చునా 
దయవుట్టి నేనె నిన్ను దగిరె(గాక 
క్రియ(గూడె (శ్రీవెరకటగిరిపతి నే మెచ్చితి 
ప్రియపడే విదె నీవు ఛేద మేమిగంటివే 

గా 

ఆత(డు నీవు నొక్క పె అందరు నెజు(గుదురు 
మాతోన యింతేసి మత- మేతె నీవు 

తప్పక వొట్లువెట్టి దగ్గరి రమ్మనే వేమె 
చెప్పరాదా ని మాట గేసేం గాని 
నప్పున నాతండున్నాండు ౧ సరంగనా సీవొద్ట 
చెప్పక నాతో మాయలు సేయగేనె నీవు 

వట్టి యాకతాలు చెప్పి వద్దికి దగ్గరే విచె 
అనై వుండరాదా అన్నినయ్యిః గాని 
తట్టి ఆతని ముదుల తచ్చనగా(వోలు నీది 
నట్టనడుమనె యే(టి నాటకమె నీవు 


॥ పలవి ॥ 
యిం 


॥ బొప్పు॥ 


॥ బాపు! 


॥ దొాపు॥ 24! 


॥ పల్లవి ॥ 


(అత ॥ 


॥ ఆతడు ॥ 


140 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యిచ్చకము నేసి నన్ను యెలయించే విన్నిటాను 
పచ్చిదేరె. బనులెల్ల పదవె యింక 
చెచ్చెర నన్ను నలమి (శ్రీవెంక కేశుండు గూడె 


వచ్చె నీ పంతములు నవ్వ(గదె నీవు ॥ ఆతడు ॥ 24 
శ్రీరాగం 
మాటలు యింకొనా మానరు మీరు 
నాటికి నేటికి మేలు నయమాయనే ॥ పల్లవి ॥ 


తెల్లనాయః గన్నులు శ్రేనెగార( గెమ్మోవి 

వల్లె వాటుతోనున్నా(డు వాడె చూడరే 

పొల్ల వద్దనుంటిరి పూనుక వచ్చితిరి 

కల్లలు నిజము నందె కానవచ్చెనే ॥ మాట ॥ 
విఠతవాసనలు నించె వెల్లులాయ' జెమటలు 

పంతముతోనున్నవా( డప్పటి( జూడరే 

యింతులెల్ల( గూడితిరి యియ్యకోలు సేసితిరి 

యంతలోనె పొడీ(బంతా రెన్నికాయనే ॥ మాట ॥ 
చెక్కురెల్ల ( బులకించె చెలికి, జెయిరోనాయ 

వెక్కసాన దగ్గరీని వీండె చూడరే 

యిక్కడ (శ్రీవెంక'పేళు( డింతలోనె నన్ను( గూడె 


యెక్కువ తక్కువ లెల్లా నెంచనే(టికే ॥ మాట ॥ 24 
కొండమలహరి 
అన్నిటా నే( దనిసితి అందరును మెచ్చిరి 
మన్ననలు తుదకెక్కె మాట లింకేలయ్యా ॥ పల్లవి ॥ 


యెప్పుడు వత్తువో యని యెదురు చూచినందుకు 
చొప్పుతో నీ వున్నందుకు జోకలాయను 
రెప్పలెత్తి చూచితేనె రేసువడె నామనసు 
కస్పిన వేడుకలకు కడమలేదయ్యా ॥ అన్ని ॥ 


శృంగార సంకీర్తనలు 


బత్తిగలవని నేను భామలతో నన్నందుకు 
తత్తరపు నీ చేతకు తగవాయను 
మెత్తనై తి నీయడకు మేలములు నమరెను 
యెత్తి నీతో నున్నసుద్దు లేలచెప్పేనయ్యా 
న. ౧ 
పొదిగి నే నీతోను పొందులు సేసినందుకు 
యిదె నీవు గూడినందు కితవాయను 
యెదిగి శ్రీవెంక పేశ బిురవై త దరవైతి 
మ €..... 
కదిసి సీరతులకు( గడమయేదయ్యా 
సామంతం 
నన్ను( జూచి నీవేల నవ్వే వి(5 + 
యిన్ని సుద్దులకు ణల్లా తులవకారదు ఇ గాక 
కన్నుల మొక్కినది కందువ చూపినది 
మెన్నేసి చేతలు చేసీ నీపిన్నది 
.న్నలు చేసినది చనవు మెరసినది 
పన్నుగడలా( దొల్లి పనిగొందువు గాకా 
ఆయాలు మోపినది ఆసలు రేంచినది 
యేయెడం జూచిన నీతో నీపిన్నది 
చాయకు( దెచ్చినది సరస మాడినది 
కాయముల కళలెక్క( లైకొందువు గాకా 
చేతులు చాంచినది సేసలు వెట్టినది 
యేతుల శ్రీవెంక పేళ యీపిన్నది 
నాతో( గూడించినది నలి నిన్ను. గడపలో 
రాతిరి( బగట నిష్ట రమింతువు గాకా 
ఉద్ధవసంతం 
ఇచ్చగించుకొంట గాక యింపులే కలిగితేసు 
అచ్చలాన( బెన(గితే నది జాణతనమా 


141 


11 అన్ని ॥1 


॥ అన్ని ॥ లైశీ| 


॥ నన్ను ॥ 


॥ నన్ను ॥ 


॥ నన్ను ॥ ర్డిశీన 


॥ పలవి ॥ 
౬ 


142 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


తగులనాడినప్పుడు తమకించి నప్పుడును 
జగడాలకు( బెన(గ డాణతనమా 
నగ దలంచి నప్పుడు నాంట( జూచినప్పుడును 
అగడు సేయ! బూనితే నది జాణతనమా 

కూరిమి చల్లి నప్పుడు కొంగు వట్టినప్పుడును 
నారె నూరకె వుండేది జాణతనమా 
మేర మీరినప్పుడును మిక్కలి లోనై నప్పుడు 
ఆరీతి మాటలాడే దది జాణతనమా 

కందువ లంటినప్పుడు కా(గిలించి నప్పుడును 
చందము నేసుకోకున్న జాణతనమా 
యిందులోనె (శ్రీ వెంక పేశుండు ని న్నిదెకూడె 
ఆందుకేలె వెరగందే వది జాణతనమా 


£202-వ లేకు మంగళకౌశిక 


పల రట్టు సేన వేము నేండు 
చాలు( జొలు మాయెడంఎ సట ఎజయవలదు 


పెదవుల మమ్మింతేసి పేరం బిలువకు మని 
మొదల నెందుకు(గాం యుక్కనా నికు 
అదిన( గోపమున నీ యంకెకు రాకుండుదుము 
యెదుట నప్పుడు నీవు యెస్గు తెంచవలది 


కన్నుల నవ్వకు మని కా(కలు సెయకు మని 
నున్నని చెక్కులు చేతనొక్కనా సో 
పన్నిన ఎంతములను పరాకున నుండుదుము 
వన్నెల నీ వంతేసి వాసు వెంచనలదు 

పచ్చి నేసి నివు మమ్ము బలిమి, బట్టకు మని 
చెచ్చెర సీకుం 'బ్రియము చెప్పనా తొల్లె 
యిచ్చల శ్రీవెంకి పేశ యిటు నిన్న( గూడితిమి 
తచ్చనలుగావు యి(క( దమకించవలదు 


॥ ఇచ్చ ॥ 


11 ఇచ్చ ॥1 


॥ ఇచ్చ ॥ ౨46 


॥ ఎలివి ॥ 
మ. 


[11 ఏల 11 


గ 
ఎల ॥ 


॥ ఏల ॥ 24? 


శృంగార సంకీర్తనలు 


పొడి 
ఎజీ(గివుందువుగాని యిందరివలె. జూడక 
మఅవరానియట్టి మానాపతిసుమ్మీ 
చెలివేత మాటాడించి సిగ్గువడి నీతోను 
తలుపుమా(టుననుండె తరుణి యడె 
బలిమి నీ వంతలోన పైకొనంగా లోనాయ 
యిలు వెళ్లిరానియట్లి బిల్తాలుసుల్మి 
వొడికాన విడెమిచ్చి వున్నతి( జేతు.చాచి 
కిడపలోననెవుండి కాంత యడె 
చిడుముడి నీ వంతలో చేవట్టంగా లోనాయ 
కడుముద్దరాలై న ఘసురాలుసుమ్మీ 
చేవదేర నిస్ను నదె చిలుకచే బిలిపించి 
వోవరిలో( బానుపుపైనుండి మగువ 


140 


॥ పల్లవి ॥ 
న, 


॥ ఎటీ(గి ॥ 


1 ఎలీ(గి ॥ 


నీ వంతలో లోనికేంగి సమ్మి. గూడంగా లోనాయి 


శ్రీవెంకపేకుండ యీసె చిన్నికన్నెసుమ్మీ 
గౌళ 
పచ్చిదేరె( బలులు చవమ్ము(జాపు మొనలు 
హెచ్చె నిదె నామాట లియ్యకొనరాదా 
చెక్కుల నీ మెరు(ు చిత్తజుని కరంగు 
యెక్కువ సగ్గుల దల యేలవంచేవే 
తక్కులేరె యింకను తగులాయ దగొంకను 
చక్కని సీ కెమ్మోవి చవిచూపరాదా 
మొలక నీ నగవు మోహముల తగవు 
చెల(గి నీ వది యేల వేత( గప్పేవే 
పిలువవే యింటికి ప్రియమాయః గంటికి 
తలచుక నీమాటకు దయ(జూడరాదా 


౪0 9-౬1? 


॥ ఎజీ(గి ॥ 240 


11 పల్లవి ॥1 


॥ పచ్చి ॥ 


[144 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జంటల నీ చన్నులు జవ్వనపు టెన్నులు 
అంట(గా( బయ్యద నేల అట్టె మూనేవే 
వెంటనే కూడితిని (శ్రీవెంకకేశుండను నేను 


పెంటలుగ నిట్లానె పెనంగ(గరాడా ॥ పచ్చి ॥ 240 
శ్రీరాగం 
విన్నవించ నే(టికి విచారము లేటికి 
నిన్నటనుండియు నాశ నికంట గనము ॥ పల్లవి ॥ 


సిగ్గువడ్డ చెలిగాన చెనక కున్నదిగాని 

అగ్గలము సనీమీ(ద నడియాస 

దగ్గరె మొగ మోటాన( దలవంచుకుందిగాని 

తగని మోహము నీచితముకంటె గనము ॥1 విన్న ॥ 

ఫే అటి 

కొ తగా బెండాడె(గాన గుటున నున్నదిగాని 

వలే గ టి 

తత్తరించీ లోలోని తమకమైతె 

హత్తి నీవు నవ్వేవని ఆంపకవున్నదిగాని 

చిత్తిణి కోరికల నీజిగికంచెగనము ॥ విన్న ॥ 
రతికిదగ్గరెగాన రవ్వ నయకుందింగాని 

చతురతలను నిన్ను జట్టిగొనును 

యిత వెరి(గి శ్రీవెంకపేశ యిజై కూడితివి 

మితిమీరె యందుల నీమేలుకంటె గనము. ॥ విన్న ॥ 200 

ముఖారి 

కోపగించుకో(గ నన్ను కొంగు వసే వింతెకొక 

నాపొందు వలసితకేను నవ్వక నేనుందునా ॥ పల్లవి ॥ 
సంతములే యాడేవు బలిమి. జెయివ ప్టేవు 

చెంతల నీచెప్పినట్టు సేయనాతొలీి 

ట గూ 
యింత వేగిరకొండవు యెందువోతివి నిన్న నేం 
జింతించేయప్పుడు రా(గ( జేకొననై తినా ॥ కోప ॥ 


శృంగార సంకీర్తనలు 


సరసానకు వచ్చేవు సాదించ( జూచేవు 
గరిమ నీ వేమనిన( గాదనేనా 
నిరతి నే బా(తైతే నీటుతో నేలవుంటివి 
తరితీప్రై చెనకితే తనుపకమానేనా 
యిచ్చకము లాడేవు యిజై కా(గిలించేవు 
గచ్చుల నలమేల్మంగ6గానా నేను 
అచ్చపు థశ్రీవెంకపేశ ఆయ మెరి(గికూదితి 
వెచ్చరికెతో నుండంగ యిస్టై మెచ్చనైతినా 
కాంటోది 
క్రై వసపుదానంగాని కపటి(గాను 
చేవదేర వలచితి( జిత్తగించవయ్యా 
కాయప్ప కా(కలచేత( గసరుదు నొక వేళ 
పాయపు మదము చేత( బదరుదును 
చాయళల సన్నల నిన్ను సాడింతు నొకవే* 
చేయెత్తి మొక్కే నిందుకే చిత్తగించవయ్యా 
ముచ్చిన చనవునను యీనడింతు నొక వేళ 
గచ్చుల నీ వద్ద నుండి గర్వింతును 
ముచ్చటలాడుచు గోరుమోపుదు నే నొకవేళ 
చెచ్చెరం బంతమిచ్చేను చిత్తగించవయ్యా 
పాదములొత్తుచు నిన్ను భ్రమయింకు నొక వేళ 
ఫోదించి ్రీవెంక కేశ సాలయుదును 
ఆదిగొని కూడితి ని న్నలమేల్మంగ నవుదును 
'నేదదేర మన్నించి చిత్తగించవయ్యా. 
208వ రేకు శంకరాభరణం 
ఏల వేగిరించేవు యిజ్టై నిన్ను. బంగించి 


మేలిమి చేంతలుచూపి మెప్పించె. జుమ్మీ 
19 


145 


॥కోప ॥ 


లా 
లబ 


1 25! 


॥ పలవి ॥ 
(రి 


॥క3వ॥। 
యు 


॥3వ॥ 
యా 


॥1 కైవ ॥ 250 


॥ పలవి ॥ 
గా 


40 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నయగారి మాటలాడి నప్వులు మాతో నవ్వేది 
నియతము నీకు. దొల్లె నేడు గొత్తలా 
(ప్రియము నిన్ను( జేయించి బిగుసుకుందేవారు 
కయివసముగ నీపై( గలిగేరు సుమ్మీ 

చాయల వలప్పచల్లి సరస మాడేది నాతో 
నీయందు గలిగినవే నేండు గొత్తలా 
మాయలు నీతో నడపి మరులు గొలిసేవారు 
కాయపు(జుట్టాలే నీకు. గలిగేరు సుమ్మీ 

అడరి (శ్రీవెంకపేళ అన్నిటా గెలుతువు యీ 
నిడుదమొక్కులు దొల్లె నేండు గొత్తలా 
యెడయక నన్ను( గూడి తిది చూచి ససువడి 
కడకు( దొల(గేవారు గలిగేరు సుమ్మీ 


ముఖారి 


నలుగడ నిందరు నవ్వేరు 
పెలువై తానేల బెదరీనే 


నెయ్యపు మాటలు నీతో( జెప్పంగ 
వొయ్యనె తానేల వొరసీనే 
అయ్యెడ నిజమరి అ ప్టెవుండక 
కయ్యాన( దానేల కల!గీచే 


తగవుకు నే నిను. దప్పక చూచిన 
అగడుగ( దానేల అడిగీనే 
మొగమోటకొ(డు మోనాన నుండక 
వెగడి ఆనే(టికి( దెబ్టెనే 


లో(గుచు నే నిను లోనికి. బిలువ(గ 
కాంగిట తానేల కదిమీనే 
వీ;గక కూడె శ్రీవెంక పేశ్వరుండు 
పొంగి తొనే(టికి భ్రమసీనే. 


॥ ఏల ॥ 


న 
1 ఎల॥ 


॥ ఏల॥ 250 


॥ పలవి ॥ 
వ 


॥నలు ॥ 


॥ నలు ॥ 


॥ నలు ॥ 254 


శృంగార సంకీర్తనలు 141 


మంగళకౌశిక 
ఇందా(కా మాపని యి(క నీపని 
కందువాయ వలపుల కవట మే మున్నది (| పల్లవి ॥ 
చేతులనె మొక్కు మొక్కి 'నెలవుల నవ్వు నవ్వి 
ఆతలనె నించున్న దదివో చెలి 
కాతరాన యి(కమీ(ద( గలిగిన పనులు నీ 
వేతి నింతె యి(క నీతో చెప్ప నేమివున్నది ॥ ఇందా ॥ 
కన్నులనె నిన్ను. జూచి కానుక నీకంది చ్చి 
అన్నిటా గుట్టున నున్న దదివో చెలి 
సన్నలూను మీలోని సరసాలు నిటమీ(ద 
పన్నుకో నీవె నే్తువు పలుక నే మున్నది ॥ ఇందా ॥ 
మచ్చిక నీకు. జేసి మనసు సీపై( బెట్టి 
యిచ్చట గా౭గిలించె నిదివో చెలి 
అచ్చపు శ్రీవెంకపేళ అస్టై నీవు గూడితిపి 
యిచ్చకము లిబమీ(ద నిన్ని నిజుంగుదువు ॥ ఇందా ॥ 255 
రామక్రియ 
మించిన నాపంతిములు పు రెరంగరా 
నించిన కూరిములతో నరవేరె. బనులు ॥ పల్లవి గ 
మనసిచ్చి తా నాతోను మాటలాడితే( జాలు 
యెనయక వలవక యెందువోయీనే 
'పెనంగక మీ రాతని( బిలుచుకరారే యిందు 
తిను(దానె అన్ని నయ్యిః దరవాతిపనులు ॥ మించి ॥ 
దంటతనమున కటు తగుల జూచితే( జాలు 
యింటికిరాక డాయక యెందువోయీనే 
గొంటుపరచక వద్దం గూచుండం బెట్టితే, జాలు 
నంటుతోన మంచి వయ్యి నడుమనే పనుల ॥ మించి ॥ 


న! 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పట్టి (శ్రీవెంక కేశుండు బలువుండు నన్ను( గూడె 


యి స్టైవుండక యిక నెందువొయ్యినే 
గట్టి నేసితిరి మీరు గలిగివుండి తే. జాలు 
నెట్టన రతికెనెక్కె నేరుపైన పసులు 
సామంతం 
కోడెకాడు వీ(డె వీ(డె గోవిందు(డు 
కూడె నిద్దరుసతుల గోవిందుండు 
గొల్లెతల వలపించె గోవిందుండు 
కొల్లలాడె వెన్నలు గోవిందుడు 
గుల్ల సంకు(జక్రముల గోవిందు(డు 
గొల్ల వారింట బెరిగె గోవిందుండు 
కోలచే( బసులగాచె గోవిందుడు 
కాలంగుమ్మె( గంసుని గోవిందుడు 
గోలమై వేలం గొండెత్తె గోపిందుండు 
గూశళిపుసతుల( దెచ్చె ౧ విందు(డు 
కుందనపు చేలతోడి గోవిందుడు 
గొందులు సందులు దూరె గోవిందు(డు 
కుందని ్రీవెంకట్నాది గోవిందుడు 
గొంది. దోనె నసురల గోవిందుడు 
శంకరాభరణం 
వ ద్దేలె బలిమి వసముగా! డి(క 
బుద్దెరి(గి తానె పొదిగీ( గాకా 
వలవనివారిని వలపించ(బోతే 
వెలికి లోనికె వేసటలే 
ములిగేటివారి మోపుమోవుమం పే 
కొల(దిమీరిన కోపమురాదా 


॥ మించి ॥ 256 


॥పలవి ॥ 
న. 


॥కోడె ॥ 


1కోడె | 


॥కోడె ॥ 257 


॥ పలవి ॥ 
ణు 


॥ వదే ॥ 
ద్‌ 


శ్చంగాం ఎంకీ ర్తనలు 111 


మాటాడనివారి చూటాడించ(టోతే 

తాటించి యెగ్గులు( దప్ప 

పోటిదొరలతో( చాందు. వేంతే 

సాటికి( బేటికి జంపులెకొవా ॥ పద్దె ॥ 
వూరకున్నవారి నొడివట్టితేను 

వీరాలతో వట్టి పెన(గరే 

యీరీతి (శ్రీవెంక కేశుండు గూడెను 


నేరుపులకెల నేనురిగాదా ॥వచే॥ 20 
న. కు 
294వ రేకు కన్నడగాళ 
పప్రియమురెల్లా సీవి బిసవు నాచ 
దయలేనిదాన దయేతో ౫గలేవొ కాని ॥ బ్లిపి ॥1 


చెక్కులు నీవు నొక్కంగ స్మివడ్డిదాన సు 

యెక్కడికెక్కిన మా లేమాడేవు 

మొక్కులు నివు క్కు(గ మౌనాననుందాన పు 

చొక్కుల నీ కేనాటి చుట్టమన చను ॥ ప్రియ ॥ 
సరసము నీవాడ(గ జంకించినదాన నేను 

యెరవులపొందు నాతో నేల సేవు 

సిరసు నీవు ముట్టంగ చెనకకుందాన నేను 

సరిగా నీ కెటువలె( జవులైతి న. ॥ ప్రియ ॥ 
నీవు గాంగిలించుకోంగ నివ్వెరగందితి నేను 

చేవదేరె. బను లెంత సేసేవు సీవు 

(శ్రీవెంక పేశ్వర నన్ను. జేకొని రూడితి విప్టై 

సేవగా నీచ్చక మెంత నేనతినొ శేను ॥ ప్రియ ॥ 25% 

ఖైరవి 

చూమాటవినవెకొంత మన్నించి నీవు 

నీమనసు కోరికల నేరుపులలోనా ॥ పల్లవి ॥ 


150 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మొక్కకువె ని న్నతండు ముగము చూచినదా(5 
గుక్కుచు నింతుల పెద్దదొలువులోన 
'పెక్కుమాట లాడకువె పేరం బిలిచినదా(5క 
అక్కరైన సరసపుటాసలలోన 
కేరి నవ్వకువె తాన కేలు పయిచాంచినదా(క 
సారమైన వలపుల సందడిలోన 
ఆరసి చూడకువె ని న్నాయము లంటినదా(5 
నీరపు తమకముల పెన(గులలోన 
కొసరకువె యాతండు గొబ్బున( గూడినదా(5 
ముసగసల యాకతముల మీలోన 
యెసగి శ్రీ వెంక పేక, డిదివో నిన్ను( గలస 
అసురుసురుగాకు సయ్యములలోన 
ణౌొళి 
తొల్లిటివంటిదానవా తొయ్యలినీవు నీ 
వెల్లవారికంటె జాణ వెన్నికాయ! జేంతలు 
దగ్గర బిలిచి నిన్ను తన్ను(దానె మాటదీసి 
సిగ్గు విడిపించెగదె చెలువుండు 
వెగ్గళించి ఆతని పై వేసితివి చేయి నీ 
అగ్గళిక లెల్ల ( జెల్లై నాయ(గదె పనులు 
సరసపు మాటలాడి సన్నల నవ్వులు నవ్వి 
వెరవు చూపీ( గదె విభుండు నీకు 
దొరతనము నెరపి తొక్కితివి పాదము ఏ 
యిరవు చేకొంటివి యి(క నేలె సుద్దులు 
అందాన నిన్ను( దొగడె నలమేలుమంగ వని 
విందుగా నిన్ను( గూడె (శ్రీవెంకపేశుండు 
మం దెమేశమున నీవు మర్మము లంటితి విస్టై 
యిందరిలోపల( దుదకెక్కె.( గదె కతలు 


॥ మామా ॥ 


॥ మామా ॥ 


॥ మామా ॥ 261 


॥ పలవి ॥ 
ఉం 


॥ తొలి ॥ 
యం 


॥ తొలి ॥ 
ద 


॥ తొలి ॥ 26! 
న. 


శృంగార సంకీర్తనలు 


శంకరాభరణం 
నేనేల తనునాడె నేండుగొత్తలా నాకు 
తేనెగారే తనమోవి దిష్టమున్న దనవే 
తెల్లని తనకన్నులు దిమ్మరి జాగరముల 
ఎల్లవారు( జూడంజూడి నెజ్జనాయను 
యెల్లిదము లాడేనంటా నెవ్వరి, గోపగించీనె 
చల్లని తనదేంతే విచారించుకొమ్మన వే 
పాలుగారే తనమోము భామలతో సాములను 
వాలాయముగా నిదివో వసివాడెను 
గేలితో నేంజూచేనంటా కేరడ మే లాడీనె 
తేలింపు. దనగుణ మే తెలుసుకొమ్మనవే 
జిగిగొన్న తనమేను చెప్పరాని చేంతలను 
వెగటు. శెమట లుబ్బి వింతలాయను 
నగి శ్రీవెంక పేశుండు నన్ను. గూడె నింతలోనె 
మగటిమి నింక నిశ్పై మన్నించుమనవే 


మధ్యమావతి 
అన్నిటా జాణవుగావా అంతేసి నీవెజంగవా 
యెన్నికగా మన్ని౦ంచక యేలమానేవూ 
వచ్చుదా(కౌ వేగిరమై వడి( బవిలువనంపుదు 
యిచ్చల నీ విందురాక యేలమానేవు 
పచ్చియైన నామనసు పట్టలే నింతెకాక 
యిచ్చిన నీబాసలు నీ వేలశ స్పేవు 
నవ్వుదా(కా వేగిరమై నలి బదరుదు(గాక 
యివ్వల నన్ను. జెనక కేలమానేవు 
రవ్వ నేతు నింతెకాక రతి నాసవతులలో 
నెవ్వరి మెచ్చక పొంద కేలవిడిచేవు 


1[1 


॥ పలవి ॥ 
ఉి 


॥ నేనే ॥ 


॥ నేనే ॥ 262 


॥ పలవి ॥ 
ఉం 


॥॥ అన్ని ॥1 


॥॥ అన్ని (1 


[152 థ్రీతా శ్రపాక అన్నమాచార్యుల 


వెస గా(గిలించుదా(కా వేగిరించి కొసరుదు 
యెనగి నన్ను( గలయ కేలమానేవు 
కొసరి (శ్రీవెంకపేళ కూడితివి నన్ను నీవె 


యిసుకమీ(దైన చే(త బేలమరచేవు ॥ అన్ని ॥ 260 
కాంటోది 
ఎజ(గవుగాక నీవు యిందరివలెనా నేను 
గులుతైన చేతచెప్ప గూళలున్నారా ॥ పల్లవి ॥ 


పచ్చిగా నిన్ను! గూడించి పంత మాడేదాననా 

తచ్చి గట్టునేసి దా(చేదాన(గాకా 

యిచ్చల సిస్థవడి నాకేల వెరచేవు నీవు 

ముచ్చట బాయిటవేసే మూఢులున్నారా ॥ ఎజి ॥ 
నూటలు వెలుచుక ఆ మర్మా లెత్తేదాననా 

తాటించి కప్పుకవచ్చేదానంగాకా 

గాంటాన నన్ను(జూ చేల కడు. దలవంచేవు 

కూటమి అట్టు నేయను గొల్ల దాననా ॥ ఎజి ॥ 
వెలి నిన్ను మరిగించి వెంట( దిప్పేదాననా 

తల(గక యెనసుండేదాన(గాకా 

యమెలమి శ్రీవెంకపేళ యిజ్జై పొం దేల లో(గేవు 


యెలయించి నిన్ను నవ్వేయెడ్డలున్నారా ॥ ఎజి ॥ ల04 
£05=వ రేకు దేసాక్షి 
ఏమినవ్వేవు మాతోను మయెందా(కా నీపంతము 
'మోముచూచి ఆపెచేత మొక్కించుకోవయ్యా ॥ పల్లవి ॥ 


చన్నులతోనె మొలచె సతికి నీపై వలవు 
కన్నుల చూపుల నంపె( గడు నీరూపు 
వున్నది నీరాకగోరి వోవరిలోపల ని టై 
విన్నస మిదె యింటికి విచ్చేయవయ్యా ॥ ఏమి ॥ 


శృంగార సంకీర్తనలు 158 


కురులయన్నె కలవు కొమ్మకు నీపై చింతలు 

తొరలె? జుట్టరికము దొమ్మిమేలాల 

పరపుపై నదె నీపై పాటలువింటా( జొక్కి 

యిరవిదె మన్ననకు యెజుంగుకోవయ్యోా ॥ ఏమి ॥ 
మాటలవెంటా( దగిల మనసు యీకొంతకు 

కూటము లన్నియునాయ కొనయాసల 

యీటుతో (శ్రీవెంకపేశ యెననె నీవు రాంగాను 


త్రేటతెల్లమాయ మేలు తెలుసుకోవయ్యా. ॥ ఏమి 1 265 
వరాళి 
చూచితి నప్పుడే వాని సోరణగండ్త నేను 
యేచివేరె సింగారించి యిటుదోడితేరే ॥ పల్లవి ॥ 


గందవొడి చల్ల రె కడు. జెమరించె మేను 

ముందు ముందు విడెమీరె మోవివాడెను 

చెంది నే నవిమూచితే సిస్థవడీ నాతండు 

మందలించి యలపార్చి మరితోడితేరే 1 చూచి ॥ 
నిండ! బన్నీరు చల్ల రె నిట్టూర్చు నించీని 

దండనె విసరరె దప్పి వొందీని 

వొం డుపచారాలు నే నొకటి సేసినా లోంగీ 

యెండలెల్ల 6 బాపి తగ నిటుదోడితే రే ॥ చూచి, 
వడలు పై (జల్ల రె వెట్ట( బొరలున్నవాడు 

తొరల గప్పురమీరె తొట్టీం దగ 

యిరవై శ్రీవెంక పేజం డిజ్లై నన్ను ముందుగూడె 

సరినాపె. గూడివచ్చె చాలు దోడితేరే. | చూచి ॥ 260 

శుద్ధవసంతం 

వట్టి పెద్దరికా లీడ వడినేల చెప్పేవు 

తిట్టినవెనక నాపె దీవించ6బోలు పల్లవి ॥ 

20 


[04 శ్రీ కాళ్లపాక అన్నమా చార్యుల 


వొకత్తెపై ( బెట్టి మాట లొకలొకపెయాడి 

యెకసక్కేలకు( గల్ల లేలయాడేవు 

ప్రకటించి రమ్మనుచు పాదాలువట్టునా ఆపె 

తకపికలుగను ముందల పట్ట౦టోలు ॥ వట్టి ॥ 
వలచివచ్చె ననుచు వట్టిసాకిరులు వెట్టి 

చలివాసి నీవేల దాసలు సేనేవు 

పిలిచి నీయింటి కాపె పిచుము చెప్పవచ్చెనా 

వలవంత ని ల్లురికి వాదుకురా(బోలు ॥ వట్టి ॥ 
యీ వేళ విడెము లంచమిచ్చి యాకెగూడె నని 

(శ్రీవెంకటేశ్వర నీవె సిగ్గువడేవు 

కావించి నన్ను(గూడితి కప్పమువెప్టునా ఆపె 


మోవని నోరినిండా( దమ్ములమిడ(టోలు. ॥ వట్టి ॥ 207 
ఆహిరి 
సీతోడివారమా నిను దూరేమా నీ 
చేతిలోనివారము నీచిత్తము నాథాగ్యము ॥1 పల్లవి ॥ 


వీరమాడి బెళకేవు పెన(గి తలపంచేవు 
బౌరా నీపొందు తెందుక్రై నావచ్చును 
మారుమలనే వస్పటి మరి రండూ నడ సేవు 
నేరుతు వన్నిపనులు నేనెజ(గ(గాని ॥ నీతో ॥ 


అడిగి పెచ్చువెరిగే వానించి పంత మాడేవు 
యెడరు సీసుద్దు లేమ నెంచవచ్చును 
బడి బడి నిలిచేవు పప్టేవు కోకకొంగులు 
గడుస వన్నిటా నీవు కడుముద్దిరాలను 1 సీతో ॥ 


బోదించి చిగిరించేవు పూంచి కడలుదొక్కేవు 
ఆదిగోని నిన్నెట్టు గాదనవచ్చును 
యీదెస (శ్రీవెంకటేళశ యిష్ట నన్ను( గూడితివి 
పాదగు జాణవు నే నీ పలుకులోదానను. ॥ నీతో ॥ 268 


శృంగార సంక్రీర్తనలు 


దేసాళం 
ఇంటిదాన నే సండ(గా యెరవు సతమా నీకు 
"పెంటవెట్టుక నావద్గం వియాలు చళ్లేవు 
చ! న! జా 
చొక్కుచు దయదలచి చూచేవు ఆసె నీకు 
మొక్కిన మొక్కులె కడు మోపాయనా 


చిక్కి నీకు( జేయ6గల సేవతెలా నేండేయ!ంగా 
ళ్‌: 


చెక్కులనొక్కులు మాకు నెలవు నేసేవు 
చెచ్చెర విన్నపాలకె చెవులొగ్గ వాసె నీకు 
ముచ్చటాడిన మాటలే ముడుపాయనా 


(| పల్లవి ॥ 


॥ ఇంటి (1 


నిచ్చపెఎడ్లి కూ6తుర వై (వై) నేనె నీవె యుండగ 
గం రా పరా ఓ 


నచ్చుల నీమోవితమ్మె నావంతు సేసేవు 
గునిసి మ మ్మిడ్దరిని. గూరిచితి వాపె నీపై 
జు 
మొనగోప మోపినదె మొదలాయనా 
మెనసితిమి శ్రీవెంకకేళ నే నిన్ను మెచ్చితి 
చనవి మనవి నాకె సతము నేసేవు 
నాదరామ[కియ 
మగువలకొసటల మగ(డె చేకొనవతె 
నగిడి బుస్దులు నాకు నేరుపవయ్యా 
చేముట్టి నివు శాతోచేరి సరసమాడ(గ 
యేమంటినో నిన్ను యెర6గ చేను 
కామించిన నామొహడే కానుకవట్టితి నీకు 
దీమసపు నాతప్పు దిద్దకోవయ్యా 
పంతమున నివు నస్ను పచ్చిసెసి “"పెన(గంగ 
యెంత సే సితినో నిన్ను యెర(గ నేను 
_తతము 7”ావయసు జన్న వటితి సిరు 
“టబ 
_ యెంతెగా "పిన్నఎ మీడేరించవయ్యా 


వ. 


॥ ఇంటి ॥ 


1 ఇంటి ॥ 2000 


॥ పలవి ॥ 
ఖా 


అగ 
1మం | 


॥ మగు ॥ 


100 థ్రీ తాళ్ళపాక అన్నమాావ్యల 
గట్టిగా నీరతులలో( గలసి భోగించ(గాఒ 
యెట్టుండెనో స్ట్పి త్త బురంగ చను 

యిస్టై శ్రీవెంకి పేక యేలితివి నన్ను నివు 


మట్టులేని నాకోరిక మన్నింగవచ్యూ. "మగు ॥ 270 
241(-వ రేకు కొండమలవారి 
ఏమి నేతు సీసుద్దుల కేదుంమను 
దోమటి( గొంగువట్టంగ తొలంగ౫ వోరాది ॥ పల్లవి ॥ 


అత్తల నిత్తల నీకు ఆపె నేను నండ(గాను 

పొత్తుల నవ్వునవ్వేవు పో పో నీవు 

చిత్తజమదమెకాని సిగ్గువడే దెరణవు 

రొత్తలుగా నీతో నేము కోపగించరాదు ॥ ఏమి 1 
తప్పక యిద్దరము పాదాలు నీకు నొత్తంగాను 

చెప్పరాని మాటాడేవు చీ చీ నీవు 

కుప్పళించెజవ్వనాన కొంకుగొన తర(గపు 

యిస్పృుడు సీతో మారు నెదురాడరాదు ॥ ఏమి ॥ 
యిరుదెస నీతో నేము ౧.ంతయిలాడ(గా ఎ 

తొరల' ఎ౦చేవు తోతో నీవు 

కెరలి ్రీవెంక పేళ _౦దుమీందు నసరంగవు 


సరగ సీరతుల నే పచ్చి సేయరాదు ॥ ఏమి ॥ 271 
నాళంగనాట 
మెచ్చితిరా నిన్ను నేను మే/టి వామవు 
యిచ్చకురాల నైతిని యి(కగ(టిమాటటా ॥ పల్లవి ॥ 


మచ్చరముమాని నీతో మాటాడినది దాం5 
లెచ్చి యంతలోనె నన్ను( గొంగువ స్టేవు 
యెచ్చి యెక్కినట్టివాని కేనుగ గుజ్జన్నమాంట 
యిచ్చట నీవల్ల (గంటి మి(కనే(టిమాటలు ॥ మెచ్చి ॥ 


శృలగారసంకీ ర్తనణ య! 


చేయిచాచి నీమీద వేసవెట్టుట చాలక 

కాయ మంటి బలిమిని కాళగిలించేవు 

చాయసందైతె చావడి చంక బెట్టుకాన్నమాబ 

యీయెడ వీయందె వున్న ది౭కనేంటిమాట- 4 మచ 4 
కా(కదీర నిన్ను నేను కదెయుట చాలక 

సోంకనాండి నన్ను గూడి చొక్క జేసేవు 

ఆక శ్రీవెంకపేశ పా లంకె గుటుకన్నమాట 

యేళకట నీజాడలాయ నింకనంటిమాటలు. 4 యిచ్చి ॥ ళల 

పొడి 

ఎందుకైనా వత్తువు నిన్నేమి నేతురా 

యిందరిలోపల నిన్ను నేమిసేతురా ఇట 
చెక్కులూ నొక్కితి నీకు చేతురత్తి మొక్కిరిని 

యెక్కడా వీవోజ మాన వేమి సేతురా 

తక్కరివాండవుతొన్లై ఏగ్గరి ననంటితేను 

యిక్కు వలూ గరః౭గేవు యేమి సేతురా 4 ఎంచు 4 
కొచ్చి వెంగేలు నాడితి కొంగువటి తీసితిని 

హెచ్చిన పరాకుచూన వేమి నేతురా 

మెచ్చనివాండవు మున్నె మీరి నే. జెనకిఠేను 

యిచ్చకములాడవచ్చే వేమి సేతురా ॥ ఎందు ॥ 
కన్నులాను జంకించితి కాంగిటా( గూడితి నిన్ను 

యెన్నేసి బాసలు నేసే వేమి సేతురా 

మన్నించి కూడితి నాండె మక్కువ శ్రీవెంక పేళ 

యిన్నిటా రతులంజొర్కే వేమి సేతురా ॥ ఎందు ॥ 278 

సౌరాష్ట్రం 

ఇంటిలోనున్నదానను యెప్పుడూ. దనసామ్మ 

వెంటవచ్చినవారితో వేగ( గూడుమనవే ॥ పల్లవి ॥ 


[ఫ8 శ్రీ తొళ్ల పోక అన్నమాచార్యులా 


పలుకనివారి గేలపలికించినె తాను 

చలములు మాతోనె సాదించీనా 

వలచివచ్చినవారు వాకీట( గాచుకున్నారు 

అలరి ముచ్చట లందె యాడుమనవే ॥ ఇంట్‌ ॥ 
దగ్గరనివారి నెల దండకు( దీసీనె తాను 

నుల మాతోన మువి నేర్చుకొనీనా 

సిస్గువడనివో రదె చేసూట్‌నెవున్నవారు 

క/లేక గొబ్బునను గాలగిలించుమనవే ॥ ఇంటి 1 
నగనివారి నదేల నగుమనీనె తాను 

పగటులు మాతోనె పచరించీనా 

జిగి నన్ను( గలనెను శ్రీవెంక'పేశుండు తాను 

మొగముచూచేవారిని మొర(గుకొమ్మనవే. ॥ ఇంట్‌ ॥ 274 


శ్రీరాగం 


తనకే విన్నవించరే తరవాత పనులెల్లా 
చనవు లిచ్చినవా(డు చక్క బెట్లనేరండా ॥* పలవి 1 
లబ ళం 


పొసగని సవతులపోరు మాకు నే6టికె 
కోసరుల కేల్లా( దోన గురిగాకొ 
యెసంగ రమణులను యేలేవా(డు రమణు!(డే 
దోస(గువోరికి దుష్టులు చెప్పనేరండా ॥ తిన 


వాగవనీవలతోడి వంతులు మాకే(టికె 
యీడు వేట్టుకోని దూరే దితినిః గాకొ 
జొగతో నడ పేవాండు సతులకు నాయకుడే 
పాడిపంతము యేరుపరచ( దొ నేరండా ॥తన ॥ 


కన్నవారితోడ మోకు కా(తాళించ నే(టికె 
యిన్నినడప (శ్రీ వెంక పేశుండేకోకా 
మన్నించి నన్ను( గలనె మరి వోరీకీ నాతండే 
కన్నెల నందరీని వొక్కటి నేయనేరండా. ॥ తన ॥ 275 


శృంగార సంకీర్తవలు 


కేదారగాళ 

శిలి(చిన తల(పులు దలకూడె 

వెలుపలె లోపల వెర గి+కనేఠే 
వలచిన వలపులు వడ్డికి6 బారీ 

తలుపు దెరవవే తరుణి యింక 

పిలువక వచ్చెను ప్రియుడు వాకిటి3 

నిలువుల బిగువులు నీ కింకనేరే 
ముసి ముసి నగవులు మోవులనుండ(గ 

ముసుగిడనేలే ముదిత యిక 

రసములు నురిసీ రమణుడు నీతో 

దొసంగుల సుద్దులు తుద ని(కనేఠే 
కర(గినచెమటలు కా+గిటనున్నవి 

నిరతి మరంగేలే నెలత యి౭క 

యిరవుగ (శ్రీవెంక కేశుండు గూడెను 

ధర లోంగొంటివి తడంబా పేలే. 


ఇవ రేకు గౌళ 


ఎట్టుండెనో నీధాగ్య మేనోము నోచెనో ఆశె 
గుటుతోన నీవలపు కొలగొ-6 గదరా 
బ్‌ గా 
నీటున వయ్యాళివోయి నీవురాగా నదె చెలి 


కోటకొమ్మ నొరగుండి గొబ్బున6 జూచి 


గి 


౪ఇ। పలవి ॥ 


తల ॥ 


తల ॥ 


గాంటపు( జన్నులు గొంత గానరాంగా. వూపి మోపి 


మాటలాడి యాసె నీమనసు గరందెంగా 


యేనుగపై నిలుచుండి యింతి3( వయిచాంచ(గాని 


న్నానించి యె్క్కైంచి తనఅండకు. దీసి 


॥ ఎటు ॥ 
లు 


మేను మేను గాంగిలించి మెచ్చి మెచ్చి తనబింటి 


లోనికి. బిలిచి నిన్ను లోలుని.గా( జేనెంగా 


౪01 9-౧ 12 


॥ ఎటు ॥ 
ఆ 


160 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వాకిటికీ నీవురా(గా వనిత సన్నలునేసి 

చేకొని న న్నిటు గని (శ్రీవెంకకేళ 

యీవెల(దులను మన మిద్దరము గూడ్‌తీమి 

నీకు నాకు దా జుట్టమై నేరుపున నవ్వెళగా.. ॥ ఎట్టు ॥ ల్లా? 

బళ 

వన్నమాట యిదేసుమ్మీ వెల్లవిరిగా నేము 

నీన్నట్‌ మొన్నట్‌ సుద్దిం మరీమెర€6గము ణి పల్లవి 19 
శీరసునేరులు నీవు చిక్కుదియ్య(గా విభుండు 

కర(గ నీమోము చూచి క గ్గీరుపంగా 

తెరవేసిరి చెలులు దిష్టముగొ నంతలో 

సరసపు మీసుద్దు లచ్చట మే మెరంగము. ॥ విన్న 
మేనిగందమటు నీవు మెల్లనే నలంచంగాను 

మోనాన నాతండు నీకు మోవియియ్యంగా 

పూని వూడ్‌గేలవారు పొంచి వాకిటనుండీర5 

మేనులుసోంకినరతి మీ(ద నే మెరంగము ॥ విన్న ॥ 
పమ్మినచెమట నీవు పయ్యేద దుడువ(గాను 

కమ్మి (శ్రీవేంక పేకండు కాంగిలించంగా 

చీమ్ములం గొలువువారు సిగ్గున లోని కే(గిరి 

దొమ్మిగా నేం గూడీతి మీతుద నే మెరంగము. ॥ విన్న ॥ 278 

లలిత 

రంతుళో(నేఫయ కీ,కరావథ్య 

కోంత గొంత యిటుగూచుండవయ్యా ॥ పల్లవి ॥ 
ముచ్చటడీరక మోము చూచితే 

అచ్చట లోంగే వదేమయ్యా 

చేచ్చేర నీమీ(ద( జేయనీ కోవము 

కో చ్చె(చ్చిగటు గడించుకో నేలయా ॥ రంతు ॥ 


శృంగార సంకీర్తనలు [41 


చనవున నే6 జేయి చాంచిన యప్పడే 

అనయము( బెనంగే వదేమయ్యా 

తనియుచు నాలో( దలందని తలంపులు 

నినుప్తున నూహించ నీ కేలయ్యా ॥ రంతు ॥ 
తమకంబున నే దగ్గరి కొసరంగ 

భమసిన మాంటల పనేలయ్యా 

అమర6గ శ్రీవెంకటాధిప కూడితి 


చెమరించితివింక చింతేలయ్యా ॥ రంతు ॥ 270 
ముఖారి 
ఏడలేని మొగ మోట యిపుడుగలిగె నీకు 
తోడ నిందాంా మమ్ము దూరు మని యంటివి (1 పల్లవి ॥1 


తలంచంగానె వచ్చె తరుణి నీ రమణుండు 

అలసి సొలసి నీవెఆడవె మాట 

అలుక దేరిడే నంటా అండనే కూచున్నవాండు 

చెలరేంగి యేమైనం జేయవే చేంత ॥ ఏడ ॥ 
అడిగే నే ననంగానె అరగొరలెల్ల ( దేర్చె 

కడమలుమాని నవ్వ( గదవె యిక 

వొడలు నొడలు సోంక నొద్దిక్తై యాత. డున్నాండు 

యెడయ కాతని భ్రమయించవే నేండు ॥ ఏడ ॥ 
కరగించే ననంగానె కాంగిటం గూడి చొక్కె 

యెరవులేక చన వియ్యవే నీవు 

యిరవై (శ్రీవెంక కేశు. డిన్నిటా నీ సొమ్మాయ 

నురముపై నొరపుగనుండవే కాపురము, ॥ ఏడ ॥ 260 

కొంటోది 

ఇదియౌనె నీమాట యియ్యకొంటి నింకను 

సుదతిరో మీ రిజై చుట్టములై వుండరే ॥ పల్లవి ॥ 

21 


[602 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కమలాత్తు( డాత(డు కలువకంటిని నేను 

తమి( గూట మిద్దరికీ( ద్‌గులు "బస్టే 

జమళ నందుకొరకే చంద్రసూర్యులకన్నుల 

నమరివున్నా(డు గది అదివో రమణు(డు ॥1 ఇది ॥ 
బింబాధరు( డాత(డు పికవాణిని నేను 

యిం బడర నిద్దరికి నే(టిపొందులే 

వంబులేక ఆందుకెపో వైపుగ మాధవ్య(డనే 

పంబీన పేరుధరించె. బక్కన నీవిభుండు ॥ ఇది ॥ 
తాను కౌస్తుభవకుండు తగు నే లతాంగిని 

యీనెలవుల( గూడితి మెటువంటిదే 

పూని (శ్రీవెంక'పేళుండు పొసంగె నీమేరలకె 


కానవచ్చె నిన్నిటాను ఘనుండె నీమగళడు. _ ॥ఇది॥ 201 
సామంతం 
ఏ/టికే యిందరూ నన్నియెరి.గిన పనులకు 
నాటకములు నాతోను నడపంగవలేనా ॥ పల్లవి ॥ 


దవ్వులనున్న కోపము న. 
యివ్వలనుండి విభుని నేలతి స్టేవె 
చివ్వన నాతండువచ్చి చేయివట్టీ తీసితేను 
నవ్వకుండ( గలవా నే నవ్వుదు. దో అప్పుడు ॥ ఏంటి ॥ 


ముంగిట( బెట్టిన వొట్టు మూలకు. బోతేలేదు 
యింగితొన్‌( బతినేల యెత్తిపె పెప్టేవె 
వుంగిటినాతండు నీతో నొడివట్టి- 'సెన(గితే 
నంగవించవా నేని న్నాడుదు! బో అప్పడు" ॥ ఏ(టి ॥ 


కనుబోమ్మ యీజంకెలు కా(గిటిలోనికిలేదు 
యేననె శ్రీవెంకపేళు నేల దూరేవె 
ఘను( డాతండిదె నిన్ను. గరంగించి కొసరితే 
చనవీకుందువా ని న్నెచ్చరింతు( బో అప్పుడు. ॥ఏంటి॥ 282 


శృంగార నంకీర్తనలు 


208.వ రేకు శ్రీరాగం 

నీ కేమిటంగడమ నీచేతిలో వా డత(డు 
మైకొని నీయడ డేనే మన్నన మెరంగవా 

ఆరీతి మాటాడంగా నిస్నాం గాదనరాదుగాక 
కూరిమి నిపతి యిచ్చకు(డెకాండా 
మేరలు మీరినచోట మెప్పించరాదుగాక 
యీరాని చనవు లాత( డిచ్చుట యెర(గవా 

కా(తా?ంచివున్న వేళ ైకొలుపరాదుగాక 
చేంతల నీచెప్పినట్టు సేయణండా తొల్లి 
'మోంతతో. దలవంచగా మొగి నవ్వరాదుగాక 
చా(తిపడి యతండు చేపట్టుట యెర(గవా 

శప్పకచూడ+గా నిన్ను తలపించరాదుగాక 
యెప్పుడూ (శ్రీవెంక పేశు. డిరవెకాండా 
నష్టున( దలవంచ?గా నేర మెంచరాదుగాక 
కుస్పలు( డెప్పలుగా(గ కూడుట యిర(గవా, 

రామక్రియ 

ఏల మమ్ము రే(చేవు యింతజట్టు మా శేంటికి 
మేలు మీందనుండరాదా మెప్పించేంగాని 

మాయదారిమాటలేల మర(గుననున్న యాపె 
చాయల నీ మోహప్ప సతిగాదా 
తీయరాదా నీచేతన తెరమర( గించుకంకా 
చేయిచొంచి నీ కన్నియు( జెప్పి చూపే(గాని 

యీడుగాని యానలేల యింటిలోననున్న యాసపె 
జోడుగ నీ ప్రాణమైన సుదతిగాదా 
యేడసుర్ది గడియ దీయించరాదా నే( జూచి 
యీడనె పేమ బెంపు నీ కెత్తీయిచ్చే(గాని 


1 


౪4 పలవి ॥ 
మ. 


శ1 నీకే ॥ 


౪ నీకే ॥ 


1 నీకే, 28) 


॥ పలవి ॥ 
ఉం 


4 ఏల ॥ 


॥ ఏల ॥ 


(64 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సారెకు నవ్వులేల పచ్చడములోనున్న చూపె 
కూరిమి నీ కొత్త పెండ్రి కూంతురుగాదా 
చేర నా కెదురువచ్చి శ్రీవెంకపేశ కూగితి 
పూరకుండరాదా నీకు వొప్పగించే(గాని. 
పొడి 
ఇంక నేలరావయ్య యిద్దరము నిద్దరమే 
సంకెదేరె. బనులెల్ల సరికి వేశాయను 
కన్నుల నే నవ్వితిని కాకలు పై( జల్లితిని 
చన్నుల నొ్రికి నిన్ను సారె సారెకు 
పన్ని నన్ను. దిట్టితివి పక్కన జంకించితివి 
సన్నల( గొసరితివి సరికి బేపాయను 
మారుమాట లాడితిని మననెల్ల సోదించితి 
మేరమీర( జెనకితి మీ(ద మీ/దను 
తేరకొన( జూచితివి తెక్కుల( జేకొంటివి 
సారె గొంగుదీసితివి సరికి చేసాయను 
లాగులెల్ల( జూపితిని లంకెలతో( బెనంగితి 
చేగదేరం గూడితిని ్రీవెంక పేళ 
బాగుగా మన్నించితివి పంతమెల్లా నిచ్చితివి 
సాగిన సబలలోన సరికి బేసాయను. 


హిందోళవసంతం 
ఆతడు నేనేవే(త కవిసరిదా(కికేను 
యీతల నే నిందరిలో నిది వెంగమాడుటా 
దగ్గరి యాతనెదుట తలచిక్కు దీసుకొంపే 
వెగ్గళించి నే( బతిని వెంగెమాడుటా 
సిగ్గుతోడ సురటిని చెమట విసరుకొంటే 
అగ్గలముగా నప్పటి నది వెంగెమాడుటా 


॥ ఏల ॥ 264 


॥ పలవి 1 
స. 


॥ ఇంక ॥ 


॥ ఇ౦05 ॥ 


॥ ఇంక 8 2805 


॥ ఆత ॥ 


శృంగార సంకీర్తనలు 140) 


తటి నితనియెదుట తమ్ముల ముమిసితేను 

వెజవక నే నిష్పుడు వెంగెమాడుటా 

నెణవుగ నామేని నీడలు చూచుకొంపే 

అలీముఠతి. దను( జూచి అది వెంగెమాకుటా ౪1 ఆత 4 
చిలుకను. బేరుకొవి (శ్రీరామ రామయంటపే 

వెలయ్‌(గ నే వింతలో వెంగెమాడుటా 

యెలమి (శ్రీవెంక పేళు. డిందులకె నన్ను గూడె 

అలమి మోముచూచితే నది వెంగెమాడుటా. 4 ఆత ॥ 2018 

ఆహిరి 

కూళతనమున నిన్ను. గొసరే మింతెకాక 

జాలి మావలపు నీకు జవులయ్యినా ॥ పల్లవి ॥ 
తేలింపుం/గన్నుల యాసె తీపులమాటల యాపె 

లోలునింగా౯ జేనె నిన్ను లోక మెరగ 

మాలుగొని వున్నా(డవు మదమె త్తివున్నాండవు 

ఆలరి మా విన్నపము లాలకించేవా 1 ళా? ॥ 
నెలవినవ్వుల యాపె చే/తలకలికి యాపె 

బలిమినీ మననెల్లా భ్రమ బె ట్టైను 

చెలరే(గో వున్నాండవు సిగ్గువిడిచున్నాండవు 

అలరి మావంక యించుకంత్రై నా( జూచేవా ॥ కూళ ॥ 
కన్నుల 'మొక్కులయా సె గయ్యాళితనము లాపె 

సన్నలుసేసి నిన్ను జట్టిగొనెను 

నన్ను( గూడి (శ్రీవెంకటనాయక మించినాండవు 

పన్నిన నీవయను ఆ(ప(గ(గలవా. ॥ కూళ ॥ 207 

భైరవి 

కదిసితి రిద్దరును కన్నులపండుగగాను 

పెదవుల తేనెలనే పిక్కటిల్లీ. బ్రేభుము ॥ పల్లవి ॥ 


186 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పలుకుల కొదలుతో పయ్యద వదలుతోడ 

చెలి నీపై వలపులు చింద. జొచ్చెను 

అలుగకు నీవంత ఆయములు రే(గిని 

చలపట్టి వోరిచితే చక్కనయ్యి బనులు +కడి ॥ 
కొప్పుకారు విరులతో కులుకు. జూపులతోడ 

చిప్పిలు నాసలు నీవై( జింద జొచ్చెను 

డు జ, 

వుప్పటించ కంత నీవు వొడలెల్ల ( బులకించి 

తోప్పంచోగి నవ్వితేనె తుదకెక్కీ రతులు ॥ కది ॥ 
కూరిమి ముక్కులతోడ కొనగోరి తాకులతో 

సారెకు సిగులు నీపే( జల జొచ్చెను 

రి కా గ 
"పేరది( బెట్టకు మంత (ప్రేమపు శ్రీవెంక పేళ 
యీరీతి( గూడితి వింకనిరవయ్యి మెచ్చులు ॥కది॥ 288 


20%.వ రేకు ముఖారి 


వదురాల నేను జొణ(డవు నీవు 
తుదీ మొద లేంచితకేను దొమ్మిగాదా | పల్లవి 1॥ 


మనసు నేరు(గుదు మర్మము నెరము(గుదును 
నను( జూచి నీవింత నవ్వవలెనా 
పనులెలా( దక్కెను సంచము తుద 'కెక్కెను* 
గ 
'పేన(గందోతే నింక పిస్పిగాదా ॥ చదు ॥ 


పలుక(గ నేరుతును భమయించ నేరుతును 
యెలమి నాతో నింత యెమ్మెవలెనా 
తలంపు లీడేరెను తమకము దై వొరెను 
చలపట్టీతే నింక చప్పంగాదా 8 చధు ॥ 


పస్టేమంచ మెక్కితిని బలువొవి చేకొంటీని 
'మెట్టుక నోతో నీంత మెచ్చవలెనా 
అట్టె (శ్రీవేంకసేప, డలమేలుమంగ నేను 
గుట్టుతో నుండితే నీంక కొసరుగాదా. ॥ చదు ॥ 280 


శృంగార సంకీర్తనలు 


దేసాళం 
ఎవ్వరింక సరినీకు నేమిటికిని 
యివ్వలను నవ్వలను నిద్దరికెతగును 
చూపులన్మెభ్రమయించె సుదతి తనకెమ్మావి 
తీపులనె తేలించె దిష్టముగను 
రూపుననె మరిగించి రుచులుగానె నీవలప్ప 
యీపనులు నేండు మీకిద్దరి కెతగును 
ఆసలనెతమిరేంచె నతివ దనచిరునవ్వు 
మోసులనె మొలపించె మోహమెల్ల 
బాసలనె నీచేతి పంతంబు దక్కంగొనె 
యీసుద్దులెల్ల మీయిద్దరి కెతగును 
అంకెలరతుల గెలిచె నలమేలుమంగ దన 
లంకెలను(గూడి నిను లాలించెను 
వుంకువలు శశ్రీవెంకటో త్తిముండ నీకొసంగ 
యింకా నిట్ర మీకు నిద్దరి కెతగును. 
రామక్రియ 
దూరుదురు మమ్మును బుద్దులు చెప్పరంటాను 
యీరీతి నింతలోనె యిటువలె. జూతురా 
చిత్తములో చింతలేలె సిగ్గులు వడ6ంగనేలె 
కొత్త పెండ్లి కూ(తురవాకొమ్మ సీవు 
చిత్తిణిగుణమాత(డు నెలవుల నవ్వుతోడి 


పొత్తుకు( విలువ(గాను బొమ్మల జంకింతురా 


కన్నుల మొరంగులేలె కడు నివ్వెరగులేలె 
కన్నెపడుచవాయేమె కలికి నీవు 


వెన్నవంటివా( డత(డు వేడుక. గొంగువట్ట(గా 


సన్నలతిట్ల తోడ చలము సాధింతురా 


41 ఎవ్వ ॥ 


(| ఎవ్వ 4 


1 ఎవ్వ 20 


*పలవి ॥ 
యం 


॥ దూరు 11 


॥ దూరు ॥ 


08 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వుసురన ని(కశేతె వొగి. దలవంచనేలె 
పసిబొలవాయేమె పడంతి నేండు 
అసు(స)దు శ్రీవెంకశేశు( డలమేల్‌మంగ నీవు 
పౌొఏంగ నాత్కడుగూడి పూంచి కొసరుదురా ॥దూరు ॥ 201 


ఆహిరి 

వట్టిచనవులంబోతే వాసిగలదా 

చెట్టన నీకు మొక్కీ-తే నీవె మెచ్చేవూ ణి పల్లవి 10 
మన్ననగలకొంతలు మాటలాడ జెల్లు(గాక 

వున్నవారు మాటాడితే నొద్దికలౌనా 

విన్నా విననీయట్టు కన్నా( గననియట్టు 

సన్నల మెల(గితేనె జూణతనముగాకో గ వట్టి 1 
ననుపుగలుగువారు నవ్వినా నమరు(గాక 

వనితలెల్లా నవ్వితే వాడికలోనా 

పెనంగనా( బెన(గక బిగిసినా విగియక 

మనసులో మెల(గుకే మంచిదిగాకా ॥॥ వట్ట (1 
అలమేలుమంగను నే నంటీముట్ట జెల్లు(గాక 

వెలుపలివా రంటితే వేడుకలోనా 

నెలవై శ్రీవేంక పేళ సీవు నన్ను( గూడితివి 


బలిమి మెరయు పే పంతముగాకొ ॥ వట్టి ॥ లఫై 
హీందోళవసంతం 
అమ్మవోరు నయ్యవారు నండోన కూచున్నవారు 
యిమ్ముల నీద్దరూ జొణ లేమందమే ॥ పల్లవి ॥ 


పొల్లున నవ్వీ నతడు గుట్టున నున్నది యాకె 
యి ట్‌ 
తెల్లవోరుదో(కొ మా+టిదిద్దనెప బై 
పల్లద మాతనినంక పంతము లీచెలివంక 
యిల్లీ దే యిద్దరూసరె యేమందమే ॥ అమ్మ ॥ 


శృంగార ఛంకీ రృనలు 160 


తొక్కు బాదము లత,డు తొరలి పెనగు నీకె 
చెక్కులు నొక్కి బుద్దులు చెప్పనెప్టై 
మొక్కల మాతనిపాలు మురిపె మీసతిపాలు 
యెక్కెంజల మిద్దరికి నేమందమే ॥ అమ్మ ॥1 
౧ 
చేతులు చాంచు నతడు సిగ్గుననుండు నీకె 
యీతల విడే లిద్దరి కియ్యనెపట్టె 
ఆతడు (శ్రీవెంకపేశ( డలమేలుమంగయబింతి 


యేతుల నిన్టరూ౯ గూడి రేమందమే. 4 అమ్మ ॥ 208 
పొడి 
వేసరివున్నారు తొల్లె వెలందులిందరు నీతో 
వీశమంకపనికైనా వీ(గింతురుసుమ్మీ ॥ పల్లవి ॥ 


సీవు మోహించిన“* నిన్నేమనినా( జెల్లు 

ఆవటించి నీ వాప నేమనినా. జెల్లు 

పూవు6గాక పిందెంగాక పోది! బెట్టుకున్నవారి 

దీవెనమాటలాడినా( దిట్టుదురుసుమ్మీ ॥ వేస ॥ 
చనవుగలుగుయింతి జంకించ నిన్ను(దగు 

చెనకి నీవాసె నేమి నేసినా. దగు 

ననిచియు ననచక నవ్వుకి లోనై నవారి( 

దనువృులు నిమిరినా( దట్టింతురుసుమ్మీ ॥ వేస ॥ 
పట్టపుఠల మేల్‌ మంగ పైకొంటివి నీమెచ్చు 

గుట్టు శ్రీవెంకపేశ నీకూటమి మెచ్చు 

అట్టుగా నాపెచేత నాజడి(బడ్డయట్టివారి( 


బట్టి బలీమి( గూడితి పంగింతురుసుమ్మీ ॥ వేర ॥ 201 
400=వ రేకు మంగళకౌళిక 
ఇద్దరూ నవ్వుతా నున్నా రింతటిలోనె 

యెద్దుబండికంటిసంది యేమాయనయ్య ॥ పల్లవి ॥ 


౭2 


[70 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెంగలువబంతి వేనె సేయరాని చేంత సేవె 

ముంగురులు పట్టితీనె మొదల జెలి 

అంగనయింటిలో కే(గి తటమీ6ది సుధైరంగ 

౧ఎిఎగితప్పు మీవాదు లేమాయనయ్యా ॥ ఇద్ద ॥ 
ర లల దప్పక తి బై గక్కన నీచేయి వట్ట 

చన్నులు రొమ్మున. బెబ్లై సాధించె నిన్ను 

యెన్నిక(ఓ దెరవేసితి వేమినేసితో యెరంగ 

యిన్నేసి మీపంతములు యేమాయనయ్యా ॥ ఇద్ద ॥ 
కస్పురము నోటికిచ్చె కా(గిలించి నిన్ను మెచ్చె 

అప్పుడె శ్రీవెంక పేశ అలమేల్‌మంగ 

దప్పిదేరితి వాపెతో తగ నన్ను మన్నించితి 


యిష్పుడు మీ యెన్నికలు యేమాయనయ్యా _ 1 ఇష॥ 205 
థ్రీరాగం 
మనసుమె త్తనిదాన మరిగినదాన నీకు 
చనవు చేకొన్నదాన సమ్మతించవనయ్యా ॥ పల్లవి ॥ 


మొక్కలానం గోపగించి మోము చూడకుందు(గాని 
తక్కక సీరూప్పు నాతల(పులో నెవుండు 
చిక్కక ఆవేళ నీచ్చిత్త మెట్టుండునో యని 
మొక్కెద నిదివో నీకు మొగింజేకోవయ్యా ॥ మన ॥ 


చెప్పుడువారిమాంటకు చింతతోడనుందు!గాని 
యెప్పుడూ నీరాకకు నదురుగాచుకుండుదు 
రప్పించి నాఘాత కెంతకొంకుచునుందువో నీవు 
చెప్పియందు3 నేవ నే సే( జూడివయ్యా ॥ మన ॥ 


వచ్చిన వూంకున నిన్ను వడి( దమకింతు(గాని 
యిచ్చకురాలనే నీకు నిటు నేను 
అచ్చపు (శ్రీవెంక పేళ అలమేలుమంగను 
మచ్చిక(గూడితి నింక మన్నించవయ్యా. ॥ మన ॥ 284 


శృంగార సంకీర్తనలు |. 


దేసాళం 

అంగ మెల్ల ( శఎమరించె నమ్మ.గారికి 

అంగజరసములుబ్బీ నయ్యంగారికి ॥ పల్లవి ॥ 
చెక్కున. బెట్టిన చేయి నెలవి నవ్విన నవ్వు 

అక్కజమై తోంచీ నదె అమ్మ.గారికి 

చిక్కని మోముకళలు చెయివట్టి 'పెన(గేటి 

అక్కర వేడుకనిండె నయ్యంగారికి ॥ ఆంగ ॥ 
సరుస కందముమా(టు సమరతికోడు వూపు 

అరుదుగ జిమ్మిరేంగె నమ్మగారికి 

తొరలనాడినమాట తొడమీందనింతి(బెట్టి 

అరమరప్పలునిండ నయ్యగారికి ॥ అంగ ॥ 
మంచముపై సరసాఎ మర్మముపై మంతనాలు 

అంచుమోచె నెదుటసన అమ్మగారికి 

రొంచక అలమేల్‌మంగం గూడినట్టి రుతిదె 


అంచ (శ్రీవెంకటగిరి అయ్యగారికి ॥ అంగ ॥ 20 
సామంతం 
మాయింటికి విచ్చేసిన మన్నన యిది చాలదా 
యేయెడనుండివచ్చిన సరవు సేసమా (1 పల్లవి 1 


కప్పురపు( జూప్పలు ఆకాంత నీపై జల్ల(గాను 

వుష్పతిల్ల వెన్నెల నవ్వులు చల్లేవు 

విప్పుడు సేయక యింక6 జల్లంగా బదమకరయ్య 

యెప్పుడు నీవారమె నే మెరవుసేసేవూ ॥ మౌ.ఎ౦టి ॥ 
వేకుకమాటల నాపె విందునీకు( బెట్ట(గాను 

యీడనె వలప్పసామ్ము లియ్యః జూదేవు 

యాకడుజోదుగూడుక మీరిద్దరు బదుకరయ్య 

యేడసుద్ది మమ్ము శేము యెరవుృసేసేమా ॥ మోయింటి ॥ 


172 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అలమేలుమంగ నీకు నానలుగానుకియ్య(గ 

కలిమి శ్రీవెంకపేళశ కప్ప మిచ్చేపు 

మెల(గి వొకరొకరు మీ రిజ్దై బదుకరరయ్య 

యెలమి నన్ను( గూడి8ి వెరవుసనేనూ ॥ మాయింటి ॥ 208 

గౌ 

ఆంగనకు నీవె అఖిలస్మామాజ్యము 

(శ్రింగారరాయండ నీకు శ్రీఎతినిధానము ॥ పల్లవి ॥ 
కమలాలపానుపు కౌంతకు నీవురము 

వప్రమదపు నీమనసు పాలజలధి 

అమరు నీభుజాంతర మై తీగెపొదరిల్లు 

రమణీయ((ప్రహోరాలు రత్నాలమేడలు ॥ అంగ ॥ 
సతికి నీమెడ రతిసాము సే సకంబము 

ప్రతిలేని వయ్యాళి బద్గులు నీవు 

మతించిన కౌస్తుభమణి నిలువుటద్దము 

మితిలేని (శ్రీవత్సము మించుబండారుము ॥ అంగ ॥ 
నమ్మి నలమేళ్‌మంగ నీ కాంగిలి "పెండ్లి పీంట 

చిమ్ముల చందనచర్న నేసపొలు 

వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు 


పమ్మి (శ్రీవెంక పేళ సీభావమే భోగము. ॥ అంగ ॥ 201 
సాళంగనాట 
అలుగకువమ్మ నీ వాతనితో నెన్నండును 
పలువేడుకలతోనె పాయకుండరన్మూ ॥ పల్లవి ॥ 


జలధి( దపము నేనె సాధించె. బాతాళము 
సల(త నీరమణుండు నీకుంగాన 
యిలవెల్లా హారించె నెననె. గొండగుహల 
యమెలమి నిన్నిటాను నీకితవుగానె ॥ అలు ॥ 


శృంగార పంకీర్తనలు 17) 


బాలబొమ్మచారై యుండెపగలెల్లా సాధించె 
యా గా 

నీలీలలు దలచి నీకు(గానె 

తాలిమి వ్రతమువట్టి ధర్మముతో. గూ డుండె 

పాలించి నీవుచెప్పిన పనికి(గానె 1 ఆలు ॥ 
యెగ్గ సిగ్గు( జూడ(డాయె మెక్కెనుశిలాతలము 

నిసల నన్నిటా మించె నీకుంగానె 

అగ్గలపు శ్రీవెంకటాదద్రీకుండ్రై నిలిచె. 

వ్‌గ్గి నిన్నురాన మోచివు౦డుటకు(గా నె. 4 అఆలు ॥ 3001 


శ్యక్షై్య 


వన్నాసి 

నాటి 
నాదరొమక్రియ 
పాడి 


సోచిక ౧ 


సెండ్‌ రృన రాగముల అకారాది సూచిక 


సంకీర్తన సంఖ్యలు, 
12 51 58, 60, 101 1031 140, 100, 107 
200%, 208. 887 2902 
250 


8 ప 60, 118, 122 12, 120, 188, 140, 
111 2 264 281. 


62 154 126, 276. 

87, 244, బి. 

ఏ0, 242, 240, 277, 290. 
10%, 170 

1 08, 118, 210, 265. 


నరి 6, [146 158, 160, 16, 177, 180 
218. బి4 260, 20, 97 


220 
100. 
8) 115, 109 181. 217 20, 270. 


ఏ 8 00, 92 00% [04 107 1, 150, 
1, 180, 104 201 222 226 248 20 
285, 204. 


రాగము పేరు 


చొళిరామ[క్రియ 
భూపాలం 
వైరవి 


మ౦ంగళకొశిక 


మధ్యమావతి 
మాళవిగా 
ముఖారి 


మేంచబా? 
రామ[క్రియ 


రీతిగాళ 
లలిత 


వరాళి 


౪0౫ 9- ౯12 


173 
సంకీర్తన సంఖ్యలు. 
0 82 100 182 [74 200, 204 2601. 
278. 
శక 114. 
18, 06, 108 


8 1 0 8, 80, 14, 131 20, 280, 
260, 288. 


ఎ 9, 2 27 8 10, 56 210, 221, 


24 255, 20%. 

86, 180, 157, 106, 203 

210. 

14 1% 20, 8.080, 15, 51, 61, 0), 
6774 76, 84 100, 11 9 186, 111, 
147 140, 151, 105, 206, 210, 227, 220, 
227 8 24 280, 2800. 

విశే 

7 40, 56, 64 66, 7, 70, 81, 105, 110, 
12 109 212 20, 8 6, 284 2|| 
స్‌, 

శ, 16, 22 24 46, 50, 7% 127 101, 211, 
224, 270. 


28, 80, 80, 58, 8 81 124 141 14 
108, 282. 266. 


రాగము పేరు. 


శంకరాభరణం 


కుదవసంతం౦ 
0 


శ్రీరాగం 


సామంతం 


సాళంగం 
సాళంగనాట 
సౌరాష్ట్రం 


హిందోళం 


హిందోళవసంతం .... 


పొజ్లీజి 
పె 


114 
సంకీర్తన సంఖ్యలు. 
20, 20, 4 7, 8 08 18 152, 102, 
180, 240. 211, 0, 8, 2602. 
శ 72 04 128 100, 02 210 20 


5, 50, 70, 112 1108 164 165, 188, 202, 
208 211 24, 50, 20, 8 భీ6. 


18 ౨6, 41, 40 4, 6, 71, 80, 07 101, 
108 116 120. 120 100, 84 1200, 161, 
105, 170, 182, 200, 200, 220, 280, 240, 
25 202, 208. 


82, 84, [02 125 142, 187. 

88, 108, 155, 188, 207 21, 272, 800. 
69, [08 274. 

52, 2205. 

170, 280, 200. 

10, 2, 87 100, [ఈ 


సూచిక ౨ 


లమ రికర్తివాంా- 


సంకీర్తన శావమాూదా అకారాది సూచిక 


సంకీ రవ 


అంగనకు నీవె అఖిల 
అంగమెల్ల ( జెమరించె 
అంతనింతనుండి 
అందా(కా వేగిరమా 
అందుమి(డమేలు 
అక్కలోల అమ్మలొల 
అతిని దెసచూచి 
ఆతిరాజసపు దొరవైన 
అతివ నీసింగారమట్రి దెకో 
ఆది గురుతు మరవ 
అన్నిటా జొణవుగావా 
అన్నిటాను జొణ6డు అప్పటి 
అన్నిటా నే దనిసితి 
అన్నిటా ధాగ్యవంతు(డు 
అన్నియు నంది అమరి 
అప్పటి కప్పటి మాటలంటి 
అప్పటి కప్పటి మాటలంతే 
అప్పటి నమ్మ(డు తన్ను 
అప్పటి నన్నె కొసరీ 
అమ్మవారు నయ్యవార 
అయినట్టయ్యి! గాక 
అయినట్టయ్య్యి(గాని 

23 


రాగము 


గౌళ 
, ,. దేసాళం 

కొందోది 
హిందోళం 
శకేదారగా? 
పొడి 
సామంతం 
దేవగాంధారి 
ముఖారి 
శంకరాభరణం 
మధ్యమావతి 
పాడి 
వోండమలహారి 
మధ్యమావతి 
పాడి 
వరాళి 
సామంతం 

,. దేసాళం 

*, సామంతం 
హిందోళవసంతం 
ముఖారి 


ం జటోళి 


పుటసం ఖ్య 
వ్ల్రి0 

లగ 

[3| 

వస 

170 

| 

౧0 

| 

[ 

గిగి 
వగ 
|ఫ') 
క. 
|. 
(4|| 
100 
(1) 
218 
ర 
0) 
[11 
101) 


నంకీ ర్త న 
ఆమయ్యోతా నేమనీ 
అలిగేదె సహజము 
అలుగకు వమ్మ 
ఆంటదాని కింతయేల 
ఆ(టదానికి పతితో 
ఆకివో నాప్రాణమోహన 
ఆడనుండె యేమిగల్లా 
ఆడరాని చూడరాని 
ఆతండు నీవు నొక్క 
ఆతడు నేనేచేంత 
ఆపాటి కాపాటి 
ఆపెకు నీకు( దెలుసు 
ఆపె నందునో నిన్ను 
ఆపె నిన్ను దిద్దుకొన 
ఆమాట మీరెర(గరా 
ఆయనాయం బోయ 
ఆయములంపే యారచి 
ఆసుద్దులేల తడవే 
ఆశోదకా(డవో అన్నిటా 
ఇంకనేల ఆసుద్దులు 
ఇంకనేల రావయ్య 
ఇంకనేల వేగిరము 
ఇంటిదాన నేనుండ(గా 
ఇంటిలో నున్నదానను 
ఇంతకం పె వలపు 
ఇంతచాలదా మాకు 


178 


రాగము 


._ ఆహిరి 


సౌరాష్ట్రం 
లు 
సాళంగనాట 
సామంతం 
భెరవి 

రా 
రామక్రియ 
భెరవి 

యు 
రామక్రియ 
గళ 
పహిందోళవసంతం 
భైరవి 

పాడి 

లలిత 
దేసాళం 
మధ్యమావతి 
కాంటోది 
మధ్యమావతి 
కేదారగాళ 
సౌళంగనాట 
ముఖారి 
పొడీ 

ముఖారి 
దేసాళం 
సౌరాష్ట్రం 
ఆహిరి 
కాందోది 


పుటసంఖ్య 
1)! 

( 

(1 


2/4 


[20 


సంకీర్తన 
ఇంతచాలదా యింతి 
ఇంతట నిష్ట విచ్చేసి 
ఇంతటిది కౌవలదా 
ఇంతయాల అంతయాల 
ఇంతవా(డు చెనకీ- 
ఇంత నేసినట్టి పతి 
ఇంతికినీవెరవా 
ఇంతి మాటలకు గేల 
ఇంతుల నెంతదూరునో 
ఇందరు సవతులకు 
ఇందా(కా మాపని 
ఇందుకంటె నేమిసేతు 
ఇందుకేమి దోసమా 
ఇందుకేమె అందు 
ఇంచదునందున యింతి 
ఇక నెలయ్య మామెడ 
ఇచ్చకమాడ నెజంగ 
ఇచ్చగించు కొంబగా(క 
ఇటువంటి నీభాగ్య 
ఇట్టిదివో సతిమోహ 
ఇట్టినీకు వలచిన 
ఇదియౌన నీమాట 
ఇదివోవలప్పచింది 
ఇద్దరి. గూర్చినవారు 
ఇద్దరు గూడినమీ(ద 
ఇద్దరుమోనాన 


170 


రాగము 
(శ్రీరాగం 
రామక్రియ 
వరాళి 
సామంతం 
హిందోళవసంతం 
ముఖారి 
శ్రీరాగం 
పొడి 
సాళంగం 
దేసాళం 
మంగళకౌఖిక 
సాళంగం 
పొడీ 

లరిత 
ముఖారి 
లలిత 
సామంతం 
కద్ధవపంతం 
శ్రీరాగం 
ఆచారి 

పాడి 
రౌందోది 
సాంగం 
సౌరాష్ట్రం 
ఆచారి 
శంకరాభరణం 


పుటసంఖ్య 
[110 
ర్‌[ 


ఉం. 
తగు 
|... 
ల 
౨|| 
[౫1 
[0 


2]! 


సంకీ ర్తన 

ఇద్దరూ నవ్వుతా 
ఈత(డు వద్దనుండ(గ 
ఉదయించె నతడు నీవు 
&శర కె తానుండ ప్రై 
ఎంచనిన్నిటికి 
ఎంతటివా(డవు నిన్ను 
ఎంతటి వేగిరకా(డ 
ఉంతదూటకెంత 
ఇంత మొగనూయ 
ఎంతలేదు మాటలు 
ఎందుకెందు టోలిచేవె 
ఎందుకై నావచ్చు 

రా 
ఎందుకె నావత్తువు 

వు తి 
ఎందువోయీ నింత 
ఎక్కడ. జూచినదా(నైై 
ఎక్కడి సుద్దులేరె 
ఎగ్లోతప్పోయెజంగ 
ఎటువంటిచుట్టరిక 
ఎటువంటి 'మోహమోయీసె 
ఎటువంటి మోహ మోచొట్టి 
ఎట్టుండెనో నీభాగ్య 
ఎట్టు గెలువగవచ్చు 

ట్‌ 
ఎట్టుసింగారింతమమ్మ 
టి 

ఎప్పటి వా(డవెకావా 
ఎరవెసతముచేనె 
ఎజ(గని యాంటదయితే 


180 


రాగము 
మంగళకౌశిక 
మాళవిగాళ 
సామంతం 
సామంతం 
హిందోళం 
సాళంగనాట 
రామక్రియ 
శుద్ధవసంతం 


= ముఖారి 


ముఖారి 
సామంతం 
కంకరాభరణం 
పొడి 
శుద్ధవసంతం 
దేసాళం 

లలిత 
సామంతం 
రామక్రియ 
నాదరామ[క్రియ 
సాళంగనాట 
గొళ 

పొడి 

పాడి 

పొడి 
కేదారగౌళ 
ముఖా 


పుటసంఖ్య 
£్రిస్ర్‌ 
210 
41 
|) 
ర్‌ 
1! 
ఓ్రి॥ి 
[00 
[47 
వ?) 


౭7 


181 


సంకీర్తన 
ఎజ(గపవుగాక నీవు 
ఎజీ(గిన పనులకు 
ఎజీ(గి వుందువుగాని 
ఎవ్వరింక సరినీకు 
ఎవ్వరికి. గలదురా 
ఎవ్వరితోనై నా( 
ఎవ్వరి నేమనంజాల 
ఎవ్వరి నేమనలేవు 
ఎవ్వరిపై మోహ 
ఎవ్వరి బలువెక్కుడో 
ఎవ్వరి బుస్టులు యమెక్కడి 
ఏ(టికయ్య మాటలు 
ఏంటికె యిందరూ 
ఏకచి త్తమై నప్పుడిన్నియు 
ఏడకేడ యెంచి 
ఏడలేని మొగమోట 
ఏమాట కేమాట 
ఏమిచూచేవాపె 
ఏమిటికి వేండుకొనే 
ఏమినవ్వేవు మాశోను 
ఏమి నెర(గనిబాల 
ఏమి నేతు నాగుణమీ 
ఏమి సేతు నీసుద్దుల 
ఏమే నేవచ్చియిప్పు 
ఏమేయిందుకెగ్గ 
ఏమో నేయ(గందోగా 


గళ 
సామంతం 
మంగళకొశిక 
దేసాళం 
ముఖారి 
జాళిరామ్మక్రియ 
హిజ్జిజి 

ముఖారి 
దేసాక్షి 
శంకరాభరణం 
ట్రైరవి 
కొండమలహంరి 
పొడీ 

ముధారి. 
కొండమలహరి 


200 
£ి[గ 
[01 


వ 


ణా 


సంకీర్తన 
ఏమోత నెజంగన్‌ 
ఏల జోలింబె పై 
ఏల నన్ను నేర 
ఏల నీవు చిన్న( 
ఏలమమ్ము రేందెవు 
ఏల రట్టునేనేవేష 
ఏలవేగిరించేవు 
ఏలసిగ్గువడే 
ఏలేచెలియ యీ 
ఒకట్‌ కొకటీ 
ఒక్కరి వోకరు 
ఒద్దుమమ్ము (ననకక 
ఒయ్యనె విన్నవిందరె 
ఒలసితకే నొకమాట 
ఓపో అదేమోయి 
బౌదువు జాణవు సీవు 
బాొఎదచూటకుమాట 
బానోకాదో నీ 
కంటినేనంతరో 
కంటిమి నొకటి 
కంచము విం..ము 
క్‌దిసితి రిం ఛై 
ర్‌దిసెతి రిద్దటాను 
కదిసిన మిముమెన్న 
కన్నులంజూచేవు 
కలదింలమా(ట 


57 


రాగము 

వరాళి 

ఆహిరి 

వరాళి 
రామ[క్రియ 
రామక్రియ 
మంగ? కెశిక 
శంకరాభరణం 
ణ్రైరవి 


-. పఎవారి 


(శ్రీరాగం 
దేసాక్ష 
బౌళిరామరియ 
ముభారి 
నాదరొమ[ర్రైియ 


లలిత 


పుటసలిఖ్య 
గ్‌ 

గ్‌1 

ల్లగ 

లై (| 

క. 

రథ? 

28 

[101 


... 
గ 
[[) 
వైగీగ 
297 
(1) 
[7 
[11 


సంకీర్తన 
కాంతనీవుగూడగా 
కాంగల దయ్యి(గాక 
కానీవయ్య దానికేమి 
కూడని చొకటొకటి 
కూరిమి( గొసరచేల 
కూళతనమున 
స్టవసపు దాన6గాని 
రొౌండవంటిదొార 
కోడెకాండు వీండె 
కోపగించుకో6ంగ 
కోరిదేకొన(గరాదు 
గుట్టుతో లోలో 
గుట్టువాండవంటా 
ఘను(డవు తెగి 
చదురాల నేను 
చాలు(జాలు నాతో 
చాలయఃజాలు నేతులు 
చాలు డాలు గేల 
చాలు( జాలు(దొగ 
చుట్టపు వరుసగొంత 
దూదితి( దనసరిత 
చూచితి నప్పుడే 
చెప్పకువే వాని 
చెప్పినట్టు నేనే 
చెప్పిన్వై పతిపంపు 


చెజంనగు మాసినసుద్ది 


18) 


రాగము 
దేసాళం 
ముఖారి 
రామక్రియ 
ముఖారి 
ముఖారి 
ఆహిరి 
కాందోడి 
పాడీ 
సామంతం 
ముఖారి 
ధన్నాసి 
రామక్రియ 
సామంత౦ం 
పొడ్టిజి 
ముఖారి 
శుద్ధవసంతం 
శుద్ధ వసంతం 
కాందోది 
సామంతం 
పాడి 
కాంటోది 
వరాళి 
సాళంగం 
ఆహిరి 
కాందోది 
పొడి 


పుటసంఖ్య 
100 
11) 


ణు 
ఖ 


ల్లి) 
త్రై? 
1] 


వ్ర 


ప) 
క. 

గా 
[0 
11! 
[0 
110 
140 
260 
102 


వాటి ౨ ₹- 


వ. 


సంకీర్తన 
చెలువు(డ నీవుమేలు 
చెలని చేతలు చెలీ 
గ మ. 
చెలు(శెలు నీకు 
ల ఉ స్ట్‌ 
గ! 
చెన్ల( జెల్లె నివు 
చేతనె నపాటి 
రా 
చేతికిలోనై నప్పుడు 
రా 
చేరి నీవు చెప్పినట్టు 
జలముల. బొసిన 
తగు(దగు నీకునాకు 
తగుమాటలేమి 
తనకే విన్నవించరె 
తనివార( దిరువనందలము 
తరవాతి పనులెల 
లి 
తరుణియిందుకే 
తల(చిన తలపుం 
తానదివో నేనిదివో 
తానట్లనున్నాంచో 
తిటనేర్తునా నిన్ను 
టట ఎజి 
తొలుతే మీతమకము 
తొలి ట్‌వంటి దొనవో 
ళ్‌ 
తోలి నేసినంతె 
శ్రా 
దక్కెనీకు( బంతిము 
చగ్గరతే మొగవోటు 
దయ(దల(దుక 
దవ్వుల సరసములు 
మారతేను పోరరేను 


1గ1 


రాగము 
నాదరొమ్మక్రియ 
నాదరామక్రియ 
లలిత 
రామక్రియ 
న 
సాళంగనొాట 
మంగళరోేశిక 
హిజ్టిజి 
(శ్రీరాగం 
సామంతం 
శ్రీరాగం 
శంకరాభరణం 
ఆపొరి 
శ్రీరాగం 
కేదారగొ) 
దేస్తొక్ష 
శంకరాభరణం 
శుద్ధవసంతం 
రామక్రియ 
బౌళి 
సామంతం 
హిస్టీజి 

దేసొక్షి 
మంగళకోశిక 
మంగళకొళిక 
ముఖారి 


పుటినంఖ్య 
గ) 
11% 
[20 
గ! 
(1) 
281 
లి! 
రి 
గ్ర్‌0 
110 
రగ 
180 


118 
రగ 
218 

గ 

01 
101 
201 


సంకీర్తన 
దూరుదురు మమ్మును 
దొడ్డవాండవవుదువు 
దొరవై తె నింతలోనె 
నన్ను(జూచి నీవేల 
నలుగడ నిందరు 
నవ్వవొర్దాయిందుకు 
నాకు(జూడని దె 
నాకునాకే వెరగయ్యీ 
నాటిసుద్దులెవింటిమి 
నిండు సోబనముగేండు 
నిందలేని పతివిదె 
నిలుచున్నా(డాతండు 
నిన్నటి మొన్నటికా(క 
నిన్ననె పెండ్రి నారు 
నివ్వెరగై వున్నాండవు 
నీకు నీకె తెలుసు 
నీకు నీకె మాకు 
సీకేమిటంగడమ 
సీకేలవెరపు 
సీటముంచు పాల 
నీటి నడుమడచితే 
నీతలనె వేంగెనా 
సీతోడివారమా 
సీవు చల్ల (గొబదుకు 
సీవు బడలితివి 
నీవు వా(టిదూరనేళి 

24 


రాగము 
రామ్రియ 
శంకరాభరణం 
ముఖారి 
సామంతం 
ముఖారి 
సాళంగం 
ఛైరవి 
శంకరాభరణం 
లలిత 
భూపాలం 
సామంతం 
ఆహిరి 
'దేసాళం 
కళంకరాభరణం 
బౌళి 
రామకక్రియ 
సామంతం 
శ్రీరాగం 
సామంతం 
వరాళి 

రీతిగౌళ 
సామంశం 
ఆహిరి 
శంకరాభరణం 
రామక్రియ 
ఖైరవి 


పుటస౦ఖ్య 
జ! 
లి(0 
144 
విశ్‌ 
క! 
142 
1600 
(08 
,10! 
ర్‌స్‌ 
20005 
10] 
లి 
47 
బ0॥1 
(1 
[1 
283 
“101 
ఫ్ర) 
స్ట 

= 110 
1! 
[102 
[(1 

[1 


సంకీర్తన 
నీవెజ(గవా నిండు 
నీవేనేనె తి(గా 
య్‌ 
నీవే యిన్నిటనిజ 
నేండుగా యివి తనకు 
నేండురేపు(జూతు 
నేం దన్ను(గై కోని 
నేనే యెరు(గుదును 
నేనేల తనునాడె 
నేమెంతేసి వారమెనా 
యా 
నే సతముగాక 
పచ్చిదేరె( బనులు 
పదిలమె వుందుగాని 
రి 
పిలువవచ్చిన నేను 
పూవక వూవిన వెల్లా 
పెపె నిన్ను(గొసరితే 
రారా 
పొదుగూ(3 తెల 
౧ ఉం 
పోపో నీపోలికలు 
పోయినదెలా( బొలు 
ఉం ఉం 
ప్రియములెల్లా నీవి 
బాపుబాపుమేలు 
మంచివానివలెనె 
మగువనేను నీవు 
మగువల కొసరులు 
మదనరాగము నీకు 
మనలోని మా6టా 
మనసుకు మనసనే 


100 


రాగము 
సామంఠతం 
రామక్రియ 
సామంతు 
కౌందోది 
వరాళి 
సాళంగం 
సామంతం 
కశంకరాభరణం 
మంగళకౌశిక 
శుద్ధవస౦ంళం 
గ్‌ 

ముభారి 
సాళంగనాట 
సామంతం 
నాట 
దేవగాంధారి 
సామంతం 
లలిత 
కన్నడగొాళ 
శంకరాభరణం 
దేసాళం 
ముఖారి 
నాదరామ క్రియ 
లలిత 

వరాళి 
మంగళకౌశిక 


పుటనంఖ్య 
280 
118 
103 
[22 
14! 
త్రి 
2౭09 
20] 
[50 
44 
బి1) 
180 
207 
థి 
100 
[10 
[06 
లిల్లి 
వప్ట( 
వ41 
,! 160 


ణు 
ఓ 


ల 
77 
$)] 


సంకీరన 
మనసు మెల్తినిదాన మరిగిన 
మనసు మె త్తనిదాన మరినీకు 
మాటలు యింకానా 
మానవుగామమ్ము 
మానిని భావము 
మానుసులకు( దరమా 
చూమాటవినవె 
మాయింటికి విద్నేసిన 
మించిన నాపంతములు 
మీరుమీరు నొక్క టే 
ముగురము జాణలమే 
ముట్టితేనె ముయి 
మున్నిటి తానెకాండా 
మూలనున్నవారి 
మెచ్చితిరా నిన్ను 
మేంటులాల వోంటులాల 
మేలుగల వారి కెల్ల 
మేలు నీతోడిపొందులు 
రంతు నేయకింక 
రమణని చిత్తమింతే 
వట్టి చనవుల(బోతే 
వట్టి పెద్దరికాలీడ 
వద్దేలె బలిమి 
వరుసతోనె వచ్చితే 
వలప్పలాగటువంటిది 
వాకిట నేలున్నాండవు 


187 


రాగము 
శ్రీరాగం 
నావరామ[క్రియ 
(శ్రీరాగం 
శంకరాభరణం 
మువారి 

బెళి 

వ్లారవి 
సామంతం 
రామక్రియ 
వరాళి 
'దేసాళం 
శ్రీరాగం 
కాంటోది 
భూపాలం 
సాళంగనాట 
బ్‌ొళి 

వరాళి 

ముఖారి 

లలిత 
భూపాలం 
ఆహిరి 
శుద్ధవసంతం 
శంకరాభరణం 
శ్రీరాగం 
శ్రీశాగం 
భైరవి 


పుటసంఖ్య 
లగ 
[11 
ల! 
ల్‌ 
(1 
ర్ట 
$గ/1 
ఏ 
ల| 
౨) 
గ 
208 
12) 
[8 
వ 
102 
110 
193 
వ! 
103 
ల02 
260? 
లగి 
[601 
౨|| 
ల$ 


భం: ఓ 


ఉ 





వినవమ్మ యళోచ 
విన్నప మే(టికి 
విన్నపాలకెవ్వరికి 
విన్నమాట యిచె 
విన్నవించ స6టి3 
విన్నవించనేల 
విభునికి నీమా'దె 
వెజపించ( బోయి 
వేగుదా(కా జాగరాం 
వేసరివున్నారు 
సటలకు జంపు 
సరికి బేసికవె 
సవతుల రెల్ల 
సొరెకవలవ 
నేతునో సీమేన 
సౌరీది నీజాడరెల్ల 


[18 


రాగము 

లలిత 
కాంచోది 
డేసాక్షి 
నాదరామ క్రియ 
త్రైరఏ 

జ్‌ళి 
(శ్రీరాగం 
సామంతం 
ముధారి 
సామంతం 
ముఖారి 

పాడి 
సాళంగనాట 
బెళి 
మంగళకశిక 
మధ్యమావతి 
ఆహిరి 
మంగళ కాళిక 


[110 
లై 


గ. 
వ! 
100 
శ) 
న 
గ 
29) 
10 
82 
210 
10/ 
119) 
కిస్స్‌ 


